


భాగవతము గణనోపాఖ్యానము 





పోతన తెలుగు 
భాగవతము 





పంచమ స్కంధము = ద్వితీయాశ్వాసము 


ఊలపల్లి సాంబశివ రావు 
5/1/2010 








భాగవతము గణనోపాఖ్యనమునకు ఆధారభూతమైన పోతన తెలుగు భాగవతము పంచమ స్కంధము - 
ద్వితీయాశ్వాసము యొక్క పాఠము (పద్యగద్యలు) ఇక్కడివ్వడమైనది - 
Complete text of the Pothana Telugu Bhagabathamu, fifth skamdhamu - 2nd asvasamu_ which is 


the base for the Bhagavatham Comprehensive Volumetric Analysis is furnished here. 








పోతమ తెలుగు భాగవతము 








Copy Rights : 








Creative Commons Attribution-Non-Commercial 2.5 





India License as of September 2009 


Compiled by : V Sambasiva Rao 


Published : March 2010 
Publshed by : 
Bhagavatagananadhyayi 


vsrao50@gmail.com 





pothanatelugubhagavatam @Ive.com.sg 





pothana telugu bhagavatm at scribd.com. 








పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


పోతన తెలుగు భాగవతము 


అనుక్రమణిక 


పంచమ స్కంధము 

ద్వితీయాశ్వాసము 

ప్రార్థన 

భరతాత్మజుడైన సుమతి వంశవిస్తారము 
గయుని చరిత్రంబు 

భూ ద్వీప వర్ష విస్తారములు 

భగణ విషయము 

పాతాళ లోకములు 

నరక లోక విషయములు 

స్తోత్రము 


ప్రణీతము 


| May 1, 2010 


పోతన తెలుగు భాగవతము 


పంచమ స్కంధము 


ద్వితీయాశ్వాసము 


క. కాంతాహృదయప్రియ 
3 కాలోకప్రచార లోకేశ్వర సు 
FE భవభయనివారక 
గోకులమందార నందగోపకుమారా 


NA 


భరతాత్మజుడైన సుమతి వంశవిస్తారము 
వ. సకలపురాణార్దజ్ఞానవిఖ్యాతుండగు సూతుండిట్లనియె 
క. మునులారా బాదరాయణి 
యనఘాత్మకు(డైన యుత్తరాత్మజునకు స 
ద్వినయోక్తి భరతుచరితము 
వినిపించుచు మజియునిట్లు వినిపించెందగన్‌ 


పోతమ తెలుగు భాగవతము 


పార్ధివేంద్ర యిట్లు భరతాత్ముజుండైన 
సుమతి ధర్మ వర్తనమునందిరుగ 

నది యెజింగి దుష్టులైన పాషాండులు 
తమమతంబు మిగులందలచి పొగడి 


ధరణీవల్లభ నిన్నును 

నిరతంబును బుద్ధదేవునింగొలిచిన యా 
తెబగునగొలిచెదమని భా 

సురమతి బోధించిరపుడు సుమతింబ్రీతిన్‌ 


ఇట్లు పాషాండబోధితుండైన సుమతికి ధ్రువసేనయందు దేవతాజిత్త 
ను పుత్రుండు జనించె వానికి దేవద్యుమ్నండను సత్పుత్రుండాసు 
రియందుదయించెనమ్మహాత్మునకు ధేనుమతియందు(బరమేష్టి జ 
నియించెనతనికి సువర్చల యందుంబ్రతీహుండనువాండు సుతుం 
డయ్యె యప్పరమపురుషుండు సకల జనులకు బ్రహ్మోపదేశంబు 
జేసి తాను శుద్ధాత్ముండై హరిస్మరణజేయుచు యజ్ఞకరణనిపుణు 
లగు ప్రతిహర్త ప్రస్తోత యుద్దాత యను సత్పుత్రులంగాంచెను ఆ ప్ర 
తిహర్తకు నుతి యందు వ్యోమభూమనామక పుత్రద్వయంబుత్స 
న్నం బయ్యినందు భూమునకు బుషికుల్య యందునుద్దీథుండ 
ను సుతుండు జనించెనతనికి దేవకుల్యయందుంబ్రస్తోతగలిగె యా 
ప్రస్తోతకు వరరుత్స యందు విభుండను తనయుండుద్భవించెన 
తనికి భారతి యందు.బృథధుషేణుండుదయించె యతనికినాకూతి 
యందు నక్తుండుగలిగె యానక్తునకు రాజర్షిశ్రసష్టుండగు గయుండ 
ను మహాకీర్తి సంపన్నుండుదయించె 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


గయుని చరిత్రంబు 


7 ఆ. అట్టి గయునివలనన ఖిలజీవులంబ్రోవం 
దలంచి సాత్వికప్రధానమయిన 
యట్టి మేను దాల్చి యాత్మతత్త్యజ్ఞానుం 
ట్‌ ZSF 
డగుచునుండె హరి నిజాంశమునను 
8 వ. ఇట్టి మహనీయగుణాకరుండగు గయుని గాథానువర్ణనంబు 
పురావిదులగు మహాత్ములచేనీ తెటింగున నుతింపంబడుచున్నది 
సావధానమనస్కుండవై యాలకింపుమని యిట్లనియె 


9 స్తే ధర్మమార్గంబున ధారుణీజనులను 
బ్రేమతోంబోషణప్రేషణోప 
లాలనశాసనలక్షణాదులచేత( 
బోషించుచును యజ్ఞమునను యజ్ఞ 
పురుషునీశ్వరుజిత్తమున నిల్పి సేవించి 
స్వాంతమందున్న యీశ్వరునిగాంచి 
యఖిలజీవతతికినానందమొసంగుచు 
నిరభిమానతమెయి ధరణినేలె 
9.1 ఆ. సత్యమందు మిగులు సత్సేవ యందును 
ధర్మమందు యజ్ఞ కర్మమందు 
గయుడు వసుధలోన(గంజాకుడే కాని 
మానవుండుగాండు మానవేంద్ర 


10 వ. అట్టి మహాపురుషగుణగణపరిపూర్ణుండగు గయునికి దక్షకన్య 
కలగు శ్రద్ధామైత్రీదయాదులుదమయంతన వచ్చి కోరికలొసంగ 
నతని ప్రజలకు వసుంధర కామధేనువై పిదుక వేదంబులు 
సకలకామంబులనిచ్చుచుండ సంగరంబున భంగంబునొందిన 


| May 1, 2010 


12 


పోతమ తెలుగు భాగవతము 


రాజులప్పనంబులొసంగ విప్తులు ధర్మంబాజవ పాలు పంచియి 
డ నిరంతర సోమపానంబును శ్రద్ధాభక్తియోగంబుంగలిగి యిన 
Dy యజ్ఞంబులనింద్రాది దేవతలు దృప్తులైయజ్ఞఫలంబులన్‌ 
సంగ బ్రహ్మాది తృణగుల్మలతాంతంబుగా సకలలోకంబుల వారి 
నిందృప్తింబొందించుచు శ్రీహరిందృప్తింబొందంజేయుచు గయుం 
డు పెక్కుకాలంబు రాజ్యంబుజేసెనట్టి గయునికి జయంతి యం 
దుంజిత్రరథస్వాత్యవరోధనులను మువ్వురుగొడుకలు పుట్టిరి 
యా చిత్రరథునికినూర్ల యందు సామ్రాట్టును వానికినుత్కళ 
యందు మరీచియునామేటికి బిందుమతియందు బిందుమం 
తుండునునాబిందుమంతునకు సరఘ యందు మధువును 
మధువునకు సుమనస యనుదాని యందు వీరవ్రతుండును 
నావీరవ్రతునకు భోజ యందు మన్యుప్రమన్యువులనునిరువు 
రునునందు మన్యువునకు సత్య యందు భువనుండునునతని 
కి దోష యందుంద్వష్టయునా త్వష్టకు విరోచన యందు విరజుం 
డనువాండును జనియించిరి అంత 


ఆ విరజునకుదయించిరి 
భూవినుత విషూచి యందు(బుత్రశతంబున్‌ 
ఆవలనక కన్యకయును 


నావేళ సమస్తజనులు హర్షంబందన్‌ 


ఘనుడు ప్రియవ్రతువంశం 
బునకుందుదయి విరజుడు భూపతివంశం 
బునుదానలంకరించెను 
వినుమింద్రావరజుండయిన విష్ణునిమాడ్కిన్‌ 


13 క. 
14 వ. 
15 క. 
16 ఆ. 
17 వ. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


భూ ద్వీప SS విస్తారములు 


అని పలికిన శుకయోగిం 

గనుంగొని యభిమన్యుసుతుండుగడు మోదముతో 
వనజదళాక్షుని మహిమలు 

విని సంతసమంది యనియె వేడుక మజియున్‌ 


మునీంద్రా సూర్యరశ్మి యెందాకంబ్రవర్తిల్లు నక్షత్రయుక్తంబైన చంద్ర 
కిరణంబులెంతమేర(దిరుగునంత దూరంబు ప్రియవ్రతునిరథనేమి 
ఘట్టనలచేత సప్తద్వీపంబులును సప్తసముద్రంబులునయ్యెనని ప 
లికితివి ఆ ద్వీపసముద్రంబుల పరిమాణంబులు సవిస్తరంబుగానె 
Boho గుణమయంబును స్టూలరూపంబునునయిన శ్రీహరి 
శరీరంబగునీ లోకంబునందు నిలిపిన చిత్తంబగుణంబును సూక్ష్మం 
బునునాత్మజ్యోతియు బ్రహ్మంబునునయిన వాసుదేవుని యందు 
నిల్చుంగావున ద్వీపవర్షాది విస్తారంబు వినిపింపుము యనిన 
శుకయోగీంద్రుడిట్లనియె 


ధరణీవల్లభ విను శ్రీ 
హరిమాయాగుణవిభూతులగు జలనిధులుం 
బరంగిన దీవులు వర్షము 
లరయంగంగొలందిపెట్టనలవియ జగతిన్‌ 


తెలసినంత నేనుదెలిపెద సంక్షేప 

మునను జిత్తగించి వినుముదెలియ 
ననుచుంజెప్పందొడంగెనభిమన్యుసుతునకు 
నింపుగాను శుకమునీంద్రుండిట్లు 


నరేంద్ర జంబుద్వీపంబు భూపద్మంబునకు మధ్యప్రదేశంబున లక్ష 
యోజనంబుల వెడల్పునంతియ నిడుపునుంగలిగి కమలపత్రంబు 


18 


19 


19.1 


20 


గ్‌ా 


పోతమ తెలుగు భాగవతము 


నుంబోలె వర్తులాకారంబు నవసహస్ర యోజనపరిమితాయామం 
బుగల నవవర్షంబులనష్టమర్యాదా గిరులునుంగలిగి విభక్తంబయి 
యుండునందు మధ్యవర్షంబిలావృతవర్షంబగునందు మధ్యప్రదేశం 
బున సువర్ణమయంబయి 


భూపద్మమునకు మేరువు 
దీపించుచు!గర్లికాకృతినిబెంపగుచుం 
బ్రాపై కులగిరిరాజుగ, 

జూపట్టును సురగణాళి చోద్యంబందన్‌ 


మటియునునా మేరుగిరి లక్ష యోజనో 
న్నతమగుచుండి యా నడిమి దళము 
విదితమై పదియాజువేల యోజనములు 
నంతియపాంతునై యతిశయిల్లు 
WIS విస్తారమరయ ముప్పదిరెండు 
వేల యోజనముల వెలసి యుండు 
నాగిరికుత్తరంబందు నీలశ్వేత 
శృంగపర్వతములు నింగిముట్టి 
యుండు రెండువేల యోజనంబుల దాక 
బటిపుగలిగి పూర్వపశ్చిమాయ 
తంబు దక్షిణోత్తరంబును విస్తార 
మగుచు మిగుల రమ్యమై నరేంద్ర 


ఇట్లు పూర్వపశ్చిమంబులు లవణసాగరాంతంబులై యున్న సీమా 
పర్వతంబుల యందు నీలశ్వేతశృంగవత్పర్వతంబులు నిడివిని య 
థాక్రమంబుగా దశమాంశన్యూనప్రమాణ యోజనంబులుగలవిగా 
నుండు వీని మధ్యప్రదేశంబున రమ్యక హిరణ్మయ కురువర్షంబుల 
ను నామంబులుగల వర్షంబులుండు వాని విస్తారంబులు నవస 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


WO యోజనంబులుగలిగి లవణసముద్రాంతంబులై క్రమంబున 
నీలాది పర్వతదీర్ణ పరిమాణంబులనుండు ఇలావృతవర్షంబునకు 
దక్షిణంబున VAS హేమకూట హిమవత్సర్వతంబులును సీమా 
పర్వతంబులునుబూర్వపశ్చిమంబులు నిడుపును దక్షిణోత్తరంబు 
లు విశాలంబునునగుచునా నీలాది పర్వతంబులతీరుననుండు ఆ 
గిరుల మధ్య ప్రదేశంబున హరివర్ష కింపురుషవర్ష భారతవర్షంబు 
లను నామంబులుగల వర్షంబులుండు ఆ యిలావృతవర్షంబునకు( 
బశ్చిమంబున మాల్యావత్సర్వతంబునుబూర్వభాగంబున గంధమా 
ధనంబను సీమాపర్వతంబులు పూర్వపశ్చిమంబులు నిడుపును 
దక్షిణోత్తరంబులు విశాలంబునునగుచు నీలపర్వత నిషధపర్వతం 
బులంగదిసి ద్విసహస్రయోజనంబుల విస్తారంబై యుండుమాల్యవ 
త్పర్వతంబు పశ్చిమసముద్రాంతంబై కేతుమాలవర్షంబును గంధ 
మాధనపర్వతంబునకు(బూర్యభాగంబున సముద్రాంతంబగుచు భ 
ద్రాశ్వవర్షంబును మేరువునకుందూర్పున మందరపర్వతంబును ద 
క్షిణంబున మేరుమందరపర్వతంబులునుబడమటిపార్శంబులనుత్త 
రమునంగుముదపర్వతంబులునను నామంబులుగలిగి యయుత 
యోజనోన్న తంబులయి మేరునగంబను మధ్యోన్నత మేధిస్తంభం 
బునకుంజతుర్ము ఖంబుల హ్రస్వస్తంభములుంబోలెనుండు ఆ చ 
తు స్తంభంబుల యందునుబర్వతశిఖరంబుల(వెలు(గొ ందు కేతువు 
లబోల చూత జంబూ కదంబ న్యగ్రోధంబులను వృక్షరాజంబులుగ్ర 
మంబుననొండొంటికినేకాదశశత యోజనాయతంబును శత యోజ 
న విస్తారంబునుగలిగి యుండు మజియునా పర్వతశిఖరంబులం 
గ్రమంబునంబయోమధ్విక్షురసమృష్టజలంబులుగలిగి శత యోజన 
విస్తారంబులయిన సరోవరంబులుదేజరిల్లునందు సుస్నాతులగు 
వారలకు యోగైశ్వర్యంబులు స్వభావంబునంగలుగు మటీయు నం 
దన చైత్రరథ వైభ్రాజిక సర్వతోభద్రంబులను నామంబులుగల దేవో 


పోతమ తెలుగు భాగవతము 


ద్యానంబులా పర్వతశిఖరంబుల వెలుగొందుచుండునందు దేవతా 
గణంబులు దేవాంగనలంగూడి గంధర్వుల గీతనృత్యంబులుగనుగొ 
నుచు విహరింతురు అంత 


మందరపర్వతంబుతుది మామిడిపండ్లమృతోపమానమై 
మందరశైలశృంగసుసమానములై గిరిమీ(దనట్టి మా 
కందఫలామృతంబుగల(గంబడి జాజి మహాప్రవాహమై 
యందరుణోదనామముననద్భుతమై విలసిల్లునెంతయున్‌ 


కడు మధురంబునన్‌ సురభిగంధముచేనరుణప్రకాశతన్‌ 
వడిగొని మందరాచలము వంతలచెంతల జాజి యంతలోం 
దొడితొడినా యిలావృతముందో (చుచు వింతగంబూర్వవాహియై 
యడరు(దరంగసంతతులనందటినచ్చట(జేయు ధన్యులన్‌ 


ఆనదీజలంబులాడిన యచ్చటి 
యంబికానుచరుల యంగగంధ 

మంది పవనుఃడంత మనుజేశ OO యోజ 
నములుజుట్టుటరిమళముల నింపు 


మేరుమందరముల మీద జంబూఫలం 
బులు మహాగజోపములుగ వ్రాలి 
యవిసి యంతదద్రసామృతంబల్లన 
యమ్మహానగంబునందుంబొ డమి 


అనుపమమగు జంబూనది 

యను పేరను వెలసి లీలనరుగుచునంతన్‌ 
ఘనతనిలావృతవర్షము 
పనుపడ(దడుపుచును ధరణిబ్రవహించుందగన్‌ 


26 &. 
27 వ. 
28 సీ 
28.1 ఆ. 
29 ఆ. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


ఆ HONEA DSS యటు మృత్తనిలార్కసంగతిం 

బూని కడున్‌ విపాకమునంబొందుచు శుద్ధసువర్ణజాతి జాం 
బూనదనామమొంది సురముఖ్యులకెల్లను భూషణార్హమై 
మానుగ DD) Dow) కడు మంచిదియై విలసిల్లునెంతయున్‌ 


మటణియు సుపార్శ్వ నగాగ్రంబునందు(బంచవ్యామ పరీణాహ బంధు 
రంబులగునైదుమధుధారాప్రవాహంబులు పంచముఖంబుల వెడలి 
సుపార్శ్వ నగశృ్శంగంబులంబడి యిలావృతవర్హంబు పశ్చిమభాగం 
బుందడపుచుంబ్రవహించు ఆ తేనియననుభవించువారల ముఖ 
మారుత సుగంధంబు శత యోజనపర్యంతంబు పరిమళించు 


కుముద పర్వతశిఖాగ్రముననుత్సన్న మై 
కనుపట్టు వటతరుస్కంధమునను 
నుదయించునట్టి పయోదధి ఘృత మధు 
గుడ విశిష్టాన్న ంబులుడుగకెపుడు 
నంబర శయ్యాసనాభరణాది వ 
స్తువులంగోరికలుదీర్చుచునుగుముద 
పర్వతాగ్రంబున(బడి యిలావృతవర్ష 
మున జనులకునెల్ల భోగ్యములను 
వదలకొసంగువారి వళిపలితంబులు 
దలు దుష్టగంధములునుబాయు 
మరణభయము ముదిమి పొరయదెన్నడును శీ 
తోష్టబాధజెందకుండునధిప 


దేవదానవులును దివ్యమునీంద్ర గం 
ధర్వులాదిగాంగందగిలి యాశ్ర 

యించి యుందురాగిరీంద్ర మూలమునందు 
హర్షమంది ఘనవిహారలీల 


30 


31 


32 


పోతమ తెలుగు భాగవతము 


నరేంద్రా కురంగ కురర కుసుంభ వైకంకత త్రికూట శిశిర పతంగ 
రుచక నిషధ శితివాస కపిల శంఖాదులయిన పర్వతంబులు 
మేరుపర్వతకకర్ణికకుగేసరంబులయి పరివేష్టించి యుండునా మేరు 
నగేంద్రంబునకుంబూర్వభాగంబున జఠరదేవకూటంబులునుబశ్చి 
మంబునంబవనపారియాత్రంబులునను పర్వతంబులు నాలుగు 
దక్షిణోత్తరంబులొండొంటికినష్టాదశసహస్ర యోజనంబులనిడుపును 
బూర్వపశ్చిమంబులు ద్విసహస్ర యోజనంబుల వెడల్పునునగు 
చు దక్షిణంబునలైలాస కరవీరంబులునుత్తరంబునద్రిశృంగ మకరం 
బులను నామంబులుగల పర్వతంబులు నాలుగును బూర్వపశ్చి 
మంబులనష్టాదశసహస్ర యోజనంబుల నిడుపును దక్షిణోత్తరంబు 
ల ద్విసహస్ర యోజనంబుల వెడల్పునగుచునగ్ని పురుషునకుం 
బ్రదక్షిణంబగు పరిస్తరణంబుల చందంబున మేరువునకుంబ్రదక్షిణం 
బుగానష్టనగంబులు నిలిచియుండు మేరుశిఖరంబున దశసహస్ర 
యోజనంబుల నిడుపునంతియ విస్తారంబునగుచు సువర్ణమయం 
బైన బ్రహ్మపురంబుదేజరిల్లుచుండునా పట్టణంబునకునష్టదిక్కుల 
యందును లోకపాలురపురంబులుండు 

పరమేష్టి పట్టణంబున 


హరి మున్ను త్రివిక్రమణములందన్‌ సర్వే 


శ్వరచరణాగ్రనఖాహతిం 
బరువడినూర్ధాండమంతంబగిలె నరేంద్ర 
ఇట్లు చరణనఖస్పర్శంజేసి భేదింపబడ్డ యూర్జ్వ్యకటాహవివరంబువ 


లననంతఃప్రవేశంబుజేయుచున్న బాహ్యజలధార శ్రీహరిపాదోస్పర్శం 
జేయుచుజనుదెంచె సకలలోకజనంబుల దురితంబులు వాపుచు 
భగవత్సాదియను పేరందేజరిల్లుచు దీర్ణకాలంబు స్వర్గంబునవిహ 
రించు విష్ణుపదంబుననుత్తానపాద పుత్రుండునుబరమ భాగవ 
తుండునునైన ధ్రువుండుదన కులదేవతయైన శ్రీహరిపాదో దకంబు( 


33 ప్రీ 
33.1 ఆ 
34 వ. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


బ్రతిదినంబును భక్తియోగంబున నిమీలితనేత్రుండై యానందబా 
ప్పంబుల రోమాంచితగాత్రుండై యత్యాదరంబున నేండును Bo 
బున ధరియించుచునున్నవాండు యతనికినధోభాగంబుననుండు 
మండలాధిపతులైన సప్తర్షులును హరిపాదోదకప్రభావంబునెఅింగి 
తాము పొందు తపస్సిద్ధి యాకాశగంగాజలంబుల స్నాతులగుటయే 
యని సర్వభూతాంతర్యామి యగు నీశ్వరుని యందు భక్తి సలిపి 
యితర పదార్థాపేక్షజేయక SIPEG ముక్తిమార్గంబు బహుమానం 
బుజేయు తెజంగున బహుమానయుక్తంబుగాందమ జటాజూటంబు 
ల యందు నేడును ధరియించుచుండుదురు 


అంతనసంఖ్యంబులైన దివ్యవిమాన 

సంకులంబుల సువిశాలమైన 
దేవమార్గంబున దిగివచ్చి చంద్రమం 

డలముందోచుచు మేరునగశిఖరాగ్ర 
ముననునా బ్రహ్మదేవుని పట్టణమునకు 

వచ్చి యందుల(జతుర్వారములను 
వరుసతో దీర్ణప్రవాహంబులగుచును 

బ్రవహించి యమల ప్రభావములను 
నరుగు లవణసాగరాంతంబులుగ నాల్లు 
మోములందు నాల్లు నామములను 
దన్ను (గన్న వారిఃదనవారిందోగిన 


వారికెల్లనమృతవారి యగుచు 


ఇట్లు సీత యను పేర వినుతినొందిన యమ్మ హానదీప్రవాహంబు 
బ్రహ్మసదనపూర్వద్వారంబున వెడలి కేసరావలయంబుందడుపుచు 
గంధమాదనాద్రికింజని భద్రాశ్వవర్షంబుంబావనంబుజేయుచు(బూ 
ర్వలవణసాగరంబునంబ్రవేశించు చక్షువనుపేరందేజరిల్లెడు దీర్ణప్రవా 


35 


36 


గ్రా 


పోతమ తెలుగు భాగవతము 


హంబు పశ్చిమద్వారంబున వెడలి మాల్యవత్సర్వతంబునుత్తరించి 
కేతుమాలవర్షంబుంబవిత్రంబుజేయుచు(బశ్చి మలవణార్ణవంబునం 
గలయు భద్ర యనుపేర వెలుంగొందిన యతుల ప్రవాహంబుత్తర 
ద్వారంబున వెడలి కుముదనీలశ్వేతాఖ్య పర్వతశిఖరంబులంగ్రమం 
బునంబ్రవహించుచు శృంగనగరంబునకుంజని మానసోత్తరంబులగు 
నుత్తరకురుభూముల.బవిత్రంబుబేయుచునుత్తరసాగరంబు.జేరున 
లకనంద యనంబ్రఖ్యాతిగాంచిన యమ్మహానదీప్రవాహంబు బ్రహ్మ 
సదనదక్షిణ ద్వారంబున వెడలి యత్యంతదుర్గమంబులైన భూధరం 
బులగడచి హేమకూట హిమకూటనగంబులనుత్తరించి యతివేగం 
బునంగర్మక్షేత్రంబగు భారతవర్షంబుంబావనంబుజేయుచు దక్షిణలవ 
ణాంబుధింగలయునంత 


జగతిలో మేరువాదిగంబర్వతములకు 
బుత్రికలైనట్టి పుణ్యతీర్థ 
ములు వేలసంఖ్యలుగలవు జంబూద్వీప 
మందు భారతవర్షమరయంగర్మ 
భూమిదక్కిన వరముల దివంబుననుండి 
భువికి వచ్చినవారు పుణ్యశేష 
ములు భుజించుచునుండ్రు భూస్వర్గమనందగు 
నా వరములనుండునట్టివార 
లయుతసంఖ్య వత్సరాయువులయుత మా 
తంగబలులు దేవతాసమాను 
లతులవజ్రదేహులధిక ప్రమోదితు 


లప్రమత్తులార్యులనఘులధిప 


మజియు సురతసుఖానందంబున మోక్షంబునైనంగైకొనక సకృత్ప 
సూతులగుచుననవరతంబునుద్రేతాయుగకాలంబుగలిగి ప్రవర్తింతు 
రు ఈ యష్టవర్షంబులయందు దేవతాగణంబులుదమ భృత్యువర్గం 


37 క. 
38 సీ. 
38.1 ఆ. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


బులత్యుపచారంబులుబేయుచుండనెల్ల బుతువుల యందుంగిస 
లయ కుసుమ ఫల భరితంబులైన లతాదుల శోభితంబులగు వనం 
బులుగల వర్షనిధి గిరిద్రేణుల యందును వికచ వివిధ నవగమలా 
మోదితంబులగు రాజహంస కలహంసలుగల సరోవరంబుల యం 
దును జలకుక్కుట కారండవ సారస చక్రవాకాది వినోదంబులుగలిగి 
మత్తాళిరుంకృతి మనోహరంబులై నానావిధంబులయిన కొలంకుల 
యందును దేవాంగనలకామోద్రేకజంబులయిన విలాసహాసలీలావ 
లోకనంబులందివియంబడిన మనోదృష్టులుగల దేవగణంబులు వి 
చిత్ర వినోదంబులుదగిలి యిచ్చావిహారంబులు సలుపుచుండుదురు 


ఈ నవవరంబు యం 

దానారాయణుండు వచ్చి యనవరతము లో 
కానుగ్రహమునకై సు 

జ్ఞానంబీందలంి లీలంజరియించుందగన్‌ 


వసుధనిలావృతవర్షాధిపతి యైన 
పురహరుండా వర్షమున వనంబు 
నందునుండుటకునా యంబికాశాపవ 
శంబుననా వనస్థలములందు 
నెవ్వరు వచ్చిననింతులై యుందురా 
వనమందుంబార్వతి యనుదినంబు 
నంగనాజన సహస్రార్బుదంబులతోడ 
నసమానలోచను(గొల్చునతుల భక్తి 
నట్టి BHAA ass యిలావృ 
మున(జరించు జనులు మోదమునను 
గదిసి తత్పకాశకములైన మంత్రతం 


ఎ 
త్రములబూజజేసి తలంతురెపుడు 


39 


40 


41 


42 


43 


ల్‌ 


పోతమ తెలుగు భాగవతము 


భద్రాశ్వవర్షమందుల 
భద్రశ్రవుడనెడి పేరంబరంగుచుందపని 
యాద్రిసమధైర్యుఃడగుచు స 
ముద్రాంతంబైన జగతింబొలుపుగనేలున్‌ 


ఆ నరవరునకు(బ్రియతము( 
డైన హయగ్రీవమూర్తిననవరతంబున్‌ 
ధ్యానస్తోత్రజపాను 


PPA BSD సజ్ఞనులంతన్‌ 


తతృకాశకృత్సధానమంత్రార్థసం 
సిద్దింబేసి ముక్తిజెందిరప్పు 

డట్టి వర్షమందునా హయగ్రీవునిం 
దలంచి కొలిచి మిగుల ధన్యులగుచు 


హరివర్షపతియున నరహరిననిశంబు 
నందున్న జనులు మహాత్ములయిన 
దైత్యదానవకులోత్తములు YS 
వృద్దులంగూడి సంప్రీతితోడ 
సుస్నాతులై భక్తిజూచుచునుందురు 
రమ్యదుకూలాంబరములు దాల్చి 
తత్పకాశకమంత్రతంత్రజపస్తోత్ర 
= పఠన సుధ్యానతపఃప్రధాన 
మైన సత్పూజలనుజేసి యచలబుద్ధి 
శ్రీనృసింహునింజేరి పూజించి యతని 
కరుణనొందుచునతుల ప్రకాశులగుచు 
భుక్తిముక్తులంైకొండ్రు భూపవర్య 


మటియు(గేతుమాలవర్షంబునందు భగవంతుండు శ్రీదేవికి సం 


44 g. 
45 ఆ. 
46 ఆ. 
47 g. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


తోషంబునొసంగుటకుగామదేవరూపంబుననుండును అమ్మహా 
పురుషుని యస్త్రతేజుప్రకాశంబునబ్రజాపతి దుహితలగు రాత్య 
ధిదేవతల గర్భంబులు సంవత్సరాంతంబున నిర్జ్ణీవంబులై స్రవిం 
చును ఆ కామదేవుండునుదన గతివిలాసలీలావిలోకనసుందర 
బభ్రూమండల సుభగవదనారవిందకాంతులంజేసి శ్రీరమాదేవిని 
రమింపంజేయు భగవన్మాయారూపిణి యగు శ్రిదేవియు(బ్రజాప 
తి పుత్రికలునుబుత్రులునైన రాత్రులంబగళ్ళంగూడి కామదేవు 
ని స్తోత్రపఠన పూజాధ్యానాదులంబూజించుచుండు మజియును 


విమలమతిజిత్తగింపుము 

రమణీయంబైన విమల రమ్యకమను వ 
ర్షమునకునధిదేతదా 

నమరంగా మత్స్యరూపుండగు హరిదలపన్‌ 


అట్టివర్షమునకునధిపతి యగుచున్న 
మనువు పుత్రపాత్రమంత్రివరుల. 
గూడి మత్స్యమైన కుంభినీధరు(జిత్త 
మతుల భక్తియుక్తి హత్తగొలుచు 


తత్పకాశకృత్పధానమంత్రస్తోత్ర 

ములను ధర్మకర్మములను హోమ 
ములను జనులు చేసి పుణ్యులై భుక్తి ము 
క్తులనుబొందుచుందురెలమితోడ 


వినుము హిరణ్మయవర్షం 
బునకుంగూర్మావతారమునుదాల్చిన యా 
వనజోదరుండధిదేవత 

యనఘుండు పితృపతిమహాత్ముండర్యముండు నృపా 


48 


49 


50 


51 


52 


పోతమ తెలుగు భాగవతము 


ఆ వర్షమందునర్యము( 
డా వర్షజనంబుగూడి హరింజిత్తములో 
భావించి సంస్తవంబులు 


గావించుచు/గాంతురతని కైవల్యంబున్‌ 


ఉత్తర కురుభూముల;దను 
హత్తుకొని వరాహదేవు(డధిపతియైనన్‌ 
సత్తుగ భూసతి యతనిం 

జిత్తములో నిలిపి పూజ చేయుచునుండున్‌ 


ఆ వర్షమందులనుబ్రజ 

లా విపుల వరాహమూర్తిననవతరంబున్‌ 
సేవించి కొలిచి సంస్తుతి 
గావించుచుగాంతురంత(గైవల్యంబున్‌ 


అరయంగ సీతాలక్ష్మణ 

పరివృతుండై వచ్చి రామభద్రుండుగడిమిం 
బరంగునధిదేవతగ(గిం 
పురుషమహావర్షమునకు భూపవరేణ్యా 


అట్టి రామభద్రునంజనీసుతుండుగిం 
పురుషగణము(గూడి పూజ చేసి 
తత్పకాశకప్రధానమంత్రస్తోత్ర 
పఠనములనుదగను ప్రాప్తిజేయు 


53 ప్రీ 
53.1 ఆ 
54 క. 
55 వ. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


భారతవర్షాధిపతియైన బదరికా 
శ్రమముననున్న నారాయణుండు 

భూనాథ యా మహాత్ముని నారదాదులు 
భారతవర్షంబు ప్రజలంబ్రేమ 

బాయక చేరి యుపాస్తి చేయుచు సాంఖ్య 
యోగంబునుపదేశముచితవృత్తి 

నంది యందజునుగృతార్థులై యట్టినా 
రాయణదేవునారాధనంబు 

చేసి యాత్మ(జాలజింతించి తత్పకా 

శకములయిన మంత్ర సంస్తవముల( 

బూజ చేసి ముక్తింబొందుచునుండుదు 

రచలమైన భక్తిననుదినంబు 


భారతవర్షమునందుల 
సారాంశములైన పుణ్యశైలంబులు గం 
DS ప్రవాహములు(గల 


వారయనేెటి(గింతు వానినవనీనాథా 


మలయపర్వతంబును మంగళప్రస్థంబును మైనాకంబునుద్రికూ 
టంబును బుషభపర్వతంబునుగూటరంబును గోల్లంబును 
సహ్యపర్వతంబును వేదగిరియును బుష్యమూకపర్వతంబును 
శ్రీశ్రైలంబును వేంకటాద్రియునుమహేంద్రంబును వారిధరంబును 
వింధ్యపర్వతంబును శుక్తిమత్పర్వతంబును బుక్షగిరియునుబా 
రియాత్రంబును ద్రోణపర్వతంబును చిత్రకూటంబును గోవర్థనాద్రి 
యును రైవతకంబునుగుకుంభంబును నీలగిరియునుగాకము 
ఖంబును నింద్రకీలంబును రామగిరియునునాదిగా(గల పుణ్యప 
ర్వతంబులనేకంబులుగలవా పర్వతపుత్రికలైన చంద్రపటయుదా 


56 


పోతమ తెలుగు భాగవతము 


మ్రపర్ణియునవటోదయు(గృతమాలయు వైహాయసియు౮ావేరి 
యు వేణియుంబయస్వినియుబయోదయు శర్కరావర్తయు+ 
దుంగభద్రయుగృష్టవేణియు భీమరథియు గోదావరియు నిర్విం 
ధ్యయు(బయోష్టియు(దాపియు రేవానదియు శిలానదియు సు 
రసయు(జర్మణ్వతియు వేదస్మృతియు బుషికుల్యయు౦ద్రిసమ 
యుగౌశికయు మందాకినియు యమునయు సరస్వతియు౦ 
దృషద్వతియు గోమతియు సరయువును భోగవతియు సుషు 
మయు శతద్రువునుజంద్రభాగయు మరుద్వథయు వితస్తయు 
నసిక్నియు విశ్వయుననునీ మహానదులును నర్మద సింధు 
వు శోణ యను నదంబులునునైన మహాప్రవాహంబులీ భార 
తవర్షంబునఃగలవు అందు స్నాతులైన మానవులు ముక్తింజెం 
దుదురు మటీయునీ భారతవర్షంబున జన్మించిన పురుషులు 
శుక్ల లోహిత HYSYS రూపంబులగు త్రివిధకర్మంబులంజేసి 
క్రమంబుగ దేవ మనుష్య నరక గతులను త్రివిధగతులంబొందు 
దురు వినుము రాగద్వేషాదిశూన్యుండునవాజ్మా నసగోచరుండు 
ననాధారుండునగు శ్రీవాసుదేవమూర్తియందుజిత్తంబునిలిపి 
భక్తియోగంబున నారాధించెడు మహాత్ముల విద్యాగ్రంథి దహనం 
బుగావించుటజేసి పరమ భాగవతోత్తములు పొందెడునుత్తమ 
గతింజెందుదురు కావున భారతవర్షంబు మిగులనుత్తమంబని 
మహాపురుషులిట్లు స్తుతించుచుండుదురు 


భారతవర్షజంతువుల భాగ్యములేమని చెప్పవచ్చునీ 
భారతవర్షమందు హరిపల్మజుంబుట్టుచు జీవకోటికిన్‌ 
ధీరతతోడందత్తముపదేశము చేయుచుంజెల్మిజేయుచు 


ఏ 
న్నారయయ బాంధవాకృతింగృతార్జులంజేయుచుండునునెంతయున్‌ 


57 క. 


58 వ. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


తన జన్మకర్మములనుం 
గొనియాడెడివారికెల్ల(గోరినవెల్లం 
దనియంగన్‌సంగుచు మోక్షం 
బనయము(గృపచేయు(గృష్ణుడవనీనాథా 


ఇట్లు భారతవర్షంబునందుల జనంబులకునెద్దియునసాధ్యంబు 
లేదు నారాయణస్మరణంబు సకల దురితంబులనడంచు తన్నా 
మస్మరణ రహితంబులైన యజ్ఞ తపోదానాదులు దురితంబుల 
నడంప లేవు బ్రహ్మకల్పాంతంబుబ్రదికెడి యితర స్టానంబునం 
బునర్జన్మభయంబున భీతిల్లుచునుండుటకన్న భారతవర్షంబు 
నందు క్షణమాత్రంబు మనంబున సర్వసంగపరిత్యాగంబు చేసిన 
పురుషశ్రేస్టునకు శ్రీమన్నారాయణపదప్రాప్తి యతిసులభంబుగ 
సంభవించుంగావుననట్టి యుత్తమంబగునీ భారతవర్షంబె కోరు 
చుండుదురు మజియునెక్కడ వైకుంఠుని కథావాసనలేకుండు 
నే దేశంబున సత్పురుషులైన పరమభాగవతులు లేకుండుదురే 
భూమిని యజ్జేశ్వరుని మహోత్సవంబులు లేక యుండునది 
సురేంద్రలోకంబైననుండదగదు జ్ఞానానుస్టానద్రవ్యకలాపంబుల 
చేత మనుష్యజాతింబొ, oÔ తపంబున ముక్తింబొందకుండెనేని 
మృగంబులమాడ్కినతండుదనకుందానె బంధనంబునొందు భా 
రతవర్షంబునందు.బ్రజలచేత శ్రద్ధాయుక్తంబుగా ననుష్టింపంబ 
డిన యజ్ఞంబులయందు వేల్వంబడు హవిస్సులనుబెక్కునా 
మంబులంబుండరీకాక్షుండంది తనమీంది భక్తి యధికంబుగాంజే 
యునట్టి భారతవర్షంబునందలి ప్రజమీ(దంగరుణించి సర్వేశ్వ 
రుండిహపరసాఖ్యంబులనొసంగుచుండు జంబూద్వీపంబున స 
గరాత్మజులశ్వమేధాశ్వంబునన్వేషింపంబూని భూఖననంబు 
చేయుటంజేసి స్వర్ణప్రస్థ చంద్రశుక్షావర్తన రమణకమందేహారుణ 


20 


59 


59.1 


60 


Le 


పోతమ తెలుగు భాగవతము 


పాంచజన్య సింహళ లంకాద్వీపంబులననెనిమిది యుపద్వీ 


పంబులుగలిగె 


లక్ష యోజనముల లవణాబ్దీ పరివృత 
మగుచు జంబూద్వీపమతిశయిల్లు 
విను రెండు లక్షల విస్తతముగను ప్ల 
కద్వీపముండునా కారసాగ 
రముంజుట్టి యందుల రమ్యమై యొప్పెడు 
వృక్షంబు ప్లక్షంబు విదితముగను 
దనరునా ద్వీపంబుదరునామ మహిమచే 
మిగులంబ్లక్షంబన మించిరహిని 
నందు సంచరించునట్టి వారలకగ్ని 
దేవు(డమరునాది దేవతయు(గ 
నందులోననా ప్రియవ్రత పుత్రుండు 
నిధ్మజిహ్వుండగు మహీవరుండు 


నరేంద్రా యా యిధ్మజిహ్వుండా ఫ్లక్షద్వీపంబునేడు వర్షంబులు 
గ విభజించి యందునా వర్షనామధారులుగానుండు తన పుత్రు 
లగు శివ యశస్య సుభద్ర శాంత క్షేమాభయామృతులనియెడు 
నేడుగురనేడు వర్షంబులకధిపతులంగావించి తపంబునకుంజని 
యె ఆ వర్షంబుల యందు మణికూట వజ్రకూటనింద్రసేన జ్యోతి 
APHIS హిరణ్యగ్రీవ మేఘమాలలను నామంబులుగల స 
ప్త్రకులపర్వతంబులునునరుణయు సృమణయునాంగీరసయు 
సావిత్రియు సుప్రభాతయు బుతంభరయు సత్యంభరయునన 
సప్తమహానదులునునా నదులయందు సుస్నాతులగుచు గ 
తపాపులైన హంస పతంగోర్థ్వాయన సత్యాంగులను నామంబు 
లుగల చాతుర్వర్ణ్యంబునుగలగి యుండునందు.బురుషులు స 
wo వత్సరజీవులును దేవతాసములును దృష్టిమాత్రంబునంగ్ల 


61 క. 


62 వ. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 21 


మస్వేదాదిరహితంబగునపత్యోత్సాదనంబుగలవారలగుచు వేద 
త్రయాత్మకుండును స్వర్గద్వారభూతుండును భగవత్స్వరూపి 
యునగు సూర్యుని వేదత్రయమ్మున సేవింపుదురు ఫ్లక్షద్వీపం 
బాదిగామీ(దటి ద్వీపపంచకంబునందలి పురుషులకునాయురిం 
ద్రియ పటుత్వంబులునుదేజోబలంబులునుదోడనెజనియించు 


చుండు 


ప్లక్షద్వీపము ద్విగుణీత 

లక్షేక్షురసాబ్ది చుట్టిరా విలసిల్లు 
న్నిక్షురసోదద్విగుణం 

బక్షయముగ శాల్మ లీమహాద్వీపమిలన్‌ 


అందు wey, లీవృక్షంబు ప్లకాయామంబై తేజరిల్లునా వృక్షరాజంబు 
నకునధోభాగంబునంబతత్రిరాజుగానుండు గరుత్మంతుండు నిలుక 
డగా వసించునా శాల్మ లీవృక్షంబు పేరనా ద్వీపంబు శాల్మలీ ద్వీపం 
బనవిలసిల్లు ఆ ద్వీపపతియైన ప్రియవ్రతాత్మజుండగు యజ్ఞబాహు 
DSS పుత్రులగు సురోచన సౌమనస్య రమణక దేవబర్హ పారిబర్హా 
ప్యాయనాభిజ్ఞాతులనియెడువారి పేరనేడు వర్షంబులనేర్పజచి యా 
వర్షంబులయందేడ్వురంగుమారులనభిషిక్తులంజేసెనా వర్షంబుల 
యందు స్వరస ho వామదేవ కుముద ముకుంద DAVOS 
శతశ్రుతులను పర్వతసప్తకంబునుననుమతియు సినివాలియు 
సరస్వతియు(గుహువును రజనియు నందయు రాకయునను 
సప్త మహానదులునుగలవునందు శ్రుతధర విద్యాధర వసుంధరేధ్మ 
ధరసంజ్ఞలగునా వర్షపురుషులు భగవత్స్వరూపుండు వేదమయుం 
డునాత్మస్వరూపుండునగు సోముని వేదమంత్రంబులచేనారాధింపు 
దురా ద్వీపంబు లక్షచతుష్టయ పరిమిత యోజనవిస్తతంబయిన 
సురాసముద్రంబుచేనావృతంబై తేజరిల్లునందు 


63 


64 


oe 


పోతమ తెలుగు భాగవతము 


భూనాథ యా సురాంభో ధికింజుట్టుగా 
నుండు కుశద్వీపముర్విమీంద. 
దోరమై తా ద్విచతుర్లక్ష యోజనం 
బులను విస్తారమై పొలుపు మిగుల 
నందుంగుశస్తంభమనిశంబు దేవతా 
కల్పితంబైనట్టి కాంతిచేత 
దిక్కులు వెలిగించు ద్వీపంబునకుందన 
పేరను సత్కీర్తి పెంపుజేయు 
నట్టి దీవికినధిపతియగు ప్రియవ్ర 
తతనయుండు హిరణ్యరేతసుండనంద 
నరెడి భూపతి తన సుతనామములను 
వర్షములంజేసెనత్యంత హర్షమునను 


ఇట్లు హిరణ్యరేతసుండు వసుదాన దృఢరుచి నాభి గుప్త సత్యవ్రత 
విప్ర వామదేవులను నామంబులుగల పుత్రులనామంబుల సప్త 
వర్షంబులంగావించి యా కుమారులనందు నిలిపి తానుదపంబున 
కుంజనియినా వర్షంబునందు బభ్రు DGS OCS కపిల చిత్రకూట 
దేవానీకోర్ట్యరోమ ద్రవిణంబులను నామంబులుగల సప్తగిరులును 
రసకుల్యయు మధుకుల్యయు శ్రుతవిందయు మిత్రవిందయు దేవ 
గర్భయు ఘృతచ్యుతయు మంత్రమాలయునను సప్తమహానదులు 
నుగలవా నదీజలంబుల(గృతమజ్ఞనులగుచు భగవంతుండగు య 
జ్ఞపురుషునిగుశల కోవిదాభియుక్త Hos సంజ్ఞలుగల SF పురు 
షులారాధించుచుందురు 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


Di 


65 e3 కుశద్వీపంబునరికట్టుకొ ని యుండు 
నెనిమిదిలక్షల ఘన ఘృతాబ్ది 
యా ఘృతసాగరంబవ్వల షోడశ 
లక్ష యోజనముల లలితమగుచు 
నుండుశగ్రౌంచద్వీపముర్వీశ యందు మ 
ధ్యప్రదేశంబుననట్టి దీని 
పేరుగాందనపేరంబెద్దగాంజేసిన 


క్రాంచాద్రిగలదా నగంబు మున్ను 


65.1 ఆ. షణ్ముఖుండు దివ్యశరమున ఘననితం 
బంబు దూయనేయంబాలవెల్లి 
గరిమందడుపుచుండు వరుణుండు రక్షింప 
నందు మిగులభయమునందకుండె 


66 వ. నరేంద్రా యా క్రొంచద్వీపపతి యగు ఘృతపృష్థుండుదన కుమా 
రులనా పేళ్ళుగల యామోద మధువహ మేఘపృష్థ సుదామ బు 
షిజ్య లోహితార్ల వనస్పతులను వర్షంబులకభిషిక్తులంజేసి పరమ 
కల్యాణగుణయుక్తుండయిన శ్రీహరిచరణారవిందంబుల సేవించుచు 
దపంబునకుంజనియెనా వర్షంబుల యందు శుక్ల వర్థమాన భోజ 
నోపబర్హణానంద నందన సర్వతోభద్రంబులను సప్త సీమాపర్వతం 
బులునునభయయునమృతౌఘయునార్యకయు తీర్ధవతియుందృ 
ప్తిరూపయు,బవిత్రవతియు శుక్షయునను సప్తనదులునుగలవు 
అందులంబవిత్రోదకంబులనుభవించుచు గురు బుషభ ద్రవిణక దే 
వక సంజ్ఞలుగలిగి వరుణదేవునినుదకాంజలులంబూజించుచున్న 
చాతుర్వర్థ్యంబుగలిగియుండు 


| May 1, 2010 


67 


67.1 


68 


గై 


పోతమ తెలుగు భాగవతము 


జగదీశ వినుము క్రొంచద్వీపమునుజుట్టి 
యుండు పోడశలక్ష యోజనముల 
విస్తారమై పాలవెల్లి యందునను శా 
కద్వీపమతుల ప్రకాశమొందు 
దండిమై ముప్పదిరెండులక్షల యోజ 
నముల విస్తారమై యమరి యుండు 
నందుల శాకవృక్షామోదమాద్వీప 
మును సుగంధంబునంబెనంగంజేసి 
యంతందనపేర దీవి ప్రఖ్యాతమగుట( 
జేసి యందుల మిగులంబ్రసిద్ధికెక్కె 
నందు మేధాతిథియు(గర్త్ర యగుచునుండె( 
దవిలి వేడుక.దనదునందనుల(జూచి 


మటీయునా ప్రియవ్రతపుత్రుండయిన మేధాతిధిదనపుత్రులపేరం 
గల పురోజవ మనోజవ వేపమాన ధూమ్రానీక చిత్రరథ బహురూప 
విశ్వచారంబులను సంజ్ఞలుగల సప్త వర్షంబుల యందు వారలకు, 
బట్టంబుగట్టి శ్రిహరిపాదసేవజేయుచు(దపోవనంబునకుంజనియెనా 
శాకద్వీపంబునందునిశానోరుశృంగ బలభద్ర శతకేసర సహస్రస్రోతో 
దేవపాల మహానస నామంబులుగల సీమాగిరులునుననఘాయు 
ర్షోభయసృష్ట్యపరాజిత పంచపరీ సహస్రసృతి నిజధృతులను సప్తన 
దులునుగలవా నదీజలంబులుపయోగించి యచ్చటివారలు ప్రా 
ణాయామంబుజేసి విధ్వస్తరజస్తమోగుణులయి పరమసమాధిని 
వాయురూపంబైన భగవంతుని సేవింతురు బుతువ్రత సత్యవ్రత 
దానవ్రత సువ్రత నామంబులుగల చాతుర్వర్గ్యంబందుగలిగియుండు 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


Di 


69 అట్టి శాకద్వీపమరికట్టి తత్పమా 
ణంబున దధిసముద్రంబు ఎలుగు 
నందుకు(బరివృతంబయి పుష్కరద్వీప 
మిల(జతుష్ణష్థిలక్షల విశాల 
మమ్మ హాద్వీపమందయుత కాంచనపత్ర 
ములుగల్లి కమలగర్భునకునాస 
నంబగు పంకేరుహంబుండునా ద్వీప 
మధ్యంబుననున్‌ క్క మానసోత్త 
69.1 ఆ. రంబనంగ(బర్వతంబుండు(దనకు(బూ 
ర్వాపరములనుండునట్టి వర్ష 
ములకు రెంటికట్లు నిలిచిన మర్యాద 
నగ మనంగంజాలంబొగడ నెగడు 
70 వ. ఇట్లుదనకు లోపలి వెలుపలి వర్షంబులు రెంటికి మర్యాదాచలంబు 
నుంబోలెనున్న మానసోత్తరపర్వతంబయుత యోజన విస్తారంబు 
నునంతియ యౌన్నత్యంబునుంగలిగి యుండునా నగంబునకు 
నలుదిక్కుల యందు నాలుగు లోకపాలుర పురంబులుండునా 
మానసోత్తరపర్వతంబు తుద సూర్యరథచక్రంబు సంవత్సరాత్మకంబ 
యి యహోరాత్రంబుల యందు మేరుప్రదక్షిణంబుబేయునందునా 
పుష్కరద్వీపాధిపతియగు వీతిహోత్రుండు రమణక థాతక నామం 
బులుగల పుత్రులనిరువుర వర్ణద్వయంబునందభిషిక్తులంజేసి తా 
నుబూర్వజులేగిన తెటింగున భగవత్కర్మశిలుండగుచు(దపంబున 
కుంజనియె అంత 
71 క. మనుజేశ్వర యా వర్షం 
బుననప్పుడు సంచరించు పురుషులు పద్మా 
సనుని(దగనర్చనారా 
ధన చేయుదురచలబుద్దితాత్పర్యమునన్‌ 


| May 1, 2010 


72 


73 


74 


Le 


పోతమ తెలుగు భాగవతము 


ధరణీవల్లభ విను పు 

ష్కరమను ద్వీపమున లేరు చాతుర్వర్గ్యుల్‌ 
పరగ(గ భేదములేకే 

సరసత సములగుదురందు సకలజనములున్‌ 


మటీయు పుష్కరద్వీపంబు చతుష్ణష్థిలక్ష యోజనవిస్తారంబైన 
శుద్దోదకసముద్రముద్రితంబగుచుండునవ్వల లోకాలోకపర్వతం 
బుండు శుద్దోదకసముద్రలోకాలోకపర్వతంబుల నడుమ రెండుకోట్ల 
యోజనవిస్తారంబయిన నిర్ణనభూమి దర్పణోదర HAPS దేవ 
తావాస యోగ్యంబుగానుండునా భూమింజేరిన పదార్గంబు మరల 
బొందనశక్యంబుగానుండు అటమీ(ద లోకాలోకపర్వతంబెనిమిది 
కోట్ల యోజనంబులు సువర్ణభూమియు సూర్యాదిధ్రువాంతంబులగు 
జ్యోతిర్గణంబుల మధ్యంబుననుండుటంజేసి లోకాలోకపర్వతంబనం 
దగి యుండు పంచాశత్కోటి యోజనవిస్తృతంబగు భూమండలమా 
నంబునకు దురీయాంశ ప్రమాణంబుగల యా లోకాలోక పర్వతం 
బుమీ(దనఖిల జగద్గురువగు బ్రహ్మచేతంజతుర్దిశల యందు బుష 
భ పుష్కరచూడ వామనాపరాజిత సంజ్ఞలుగల దిగ్గజంబులు నాలు 
గును లోకరక్షణార్థంబు నిర్మితంబై యుండు మజియును 


తనదు విభూతులై తనరిన యా దేవ 
బృందతేజశ్ళార్య బృంహణార్ధ 
మై భగవంతుండునాది దేవుండును 
వైన జగద్గురుండచ్యుతుండు 
సరిలేని ధర్మ విజ్ఞాన వైరాగ్యాదు 
లయిన విభూతులనలరి యున్న 
యట్టి విష్వక్సేనుడాదిగాంగలుగు పా 
ర్షదులతో(గూడి ప్రశస్తమైన 


74.1 తే. 
75 వ. 
76 క 
77 ఆ. 
78 వ. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


నిజవరాయుధదోర్టండనిత్యసత్త్యు: 
డగుచునా పర్వతంబుపైనఖిలలోక 
రక్షణార్థంబు కల్పపర్యంతమతండు 
యోగమాయా విరచితు(డై యొప్పుచుండు 


ఇట్లు వివిధమంత్రగోపనార్థంబా నగాగ్రంబుననున్న భగవంతుండు 
దక్క లోకాలోకపర్వతంబునకునవ్వలనొరులకు సంచరింపనశక్యం 
బయి యుండు బ్రహ్మాండంబునకు సూర్యుండు మధ్య గతుండై 
యుండునా సూర్యునకునుభయపక్షంబుల యందునిరువదేనుకో ట్ల 
యోజన పరిమాణంబుననండకటాహంబుండునట్టి సూర్యునిచేతనా 
కాశదిక్న్యర్గాపవర్గంబులును నరకంబులును నిర్ణయింపంబడు దేవ 
తిర్యజ్మనుష్య నాగ పక్షి తృణ గుల్మలతాది సర్వజీవులకును సూ 
ర్యుండాత్మ యగుచునుండు 

కరమనురాగంబుననీ 

ధరణీమండలము సంవిధానంబెల్ల 

న్నెటింగించితినింతియకా 

దెటింగించెద దివ్యమానమెల్ల నరేంద్రా 


భగణ విషయము 


కమలజాండ మధ్యగతు(డైన సూర్యుండు 
భరితమైన యా తాపంబుచేత 
మూండులోకములను ముంచి తపింపంగ 
జేసి కాంతినందంటేయుచుండు 


ఇట్లు భాస్కరుండుత్తరాయణ దక్షిణాయన విషువులను నామంబు 
లుగల మాంద్య తీవ్ర సమానగతులనారోహణావరోహణ స్థానంబుల 
యందు âG హ్రస్వ సమానంబులుగాజేయుచుండు 


79 


80 


81 


పోతమ తెలుగు భాగవతము 


మేషతులల యందు మిహిరుండహోరాత్ర 
Doda Awrh సమవిహారములను 
బర(గగ వృషభాది పంచమాసముల నొ 
క్కొక్క గడియ రాత్రిదక్కి నడచు 


మించి వృశ్చికాది పంచమాసములన్‌ొ 
క్కొక్క గడియ రాత్రి నిక్కి నడచు 
దినములందునెల్ల దిగజారునొక్కొక్క 
గడియ నెలకుందత్పకారమునను 


మజియునివ్విధంబున దివసంబులుత్తరాయణ దక్షణాయనంబుల 
వృద్ధిక్షయంబులనొందనొక్క యహోరాత్రంబుననేకపంచాశదుత్తరన 
వకోటి యోజనంబుల పరిమాణంబుగల మానసోత్తరపర్వతంబున 
సూర్యరథంబుదిరుగుచుండునా మానసోత్తరపర్వతంబునందుందూ 
ర్పున దేవధాని యనునింద్రపురంబును దక్షిణంబున సంయమని 
యను యమనగరంబును పశ్చిమంబున నిమూచని యను వరు 
ణపట్టణంబునునుత్తరంబున విభావరి యను సోమునిపుటభేదనం 
బునుదేజరిల్లుచుండునా పట్టణంబులయందునుదయ మధ్యాహ్నా 
స్తమయ నిశిథంబులనియెడు కాలభేదంబులను భూతప్రవృత్తి ని 
మిత్తంబచ్చట జనులకుంబుట్టించుచుండు సూర్యుండెపుడింద్రనగ 
రంబుననుండి గమనించునది యాదిగాదియేను గడియలను 
రెండుకోట్లముప్పదియేడులక్షలడెబ్బ దియైదువేల యోజనంబులు 
నడచునివ్వింధంబుననింద్ర యమ వరుణ సోమ పురంబులమీందం 
జంద్రాది గ్రహనక్షత్రంబులంగూడి సంచరించుచుంబండ్రెండంచులు 
నాఖుగమ్ములును మూండుదొలులుంగలిగి సంవత్సరాత్మకంబయి 
యేక చక్రంబయిన సూర్యుని రథంబు ముహుర్తమాత్రంబున ము 
ప్పది నాలుగులక్షలనెనమన్నూటు యోజనంబులు సంచరించు 


82 స్ప 
82.1 తే 
83 వ. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


ఇనురథంబునకున్న యిరుసొక్కటియ మేరు 
నిఖరంబునందునుజేరియుండు 
నొనర(జక్రము మానసోత్తరపర్వతం 
బందులందిరిగెడునా రథంబు 
నిరుసుననున్న రెండిరుసులుదగులంగ 
బవనపాశంబుల బద్ధమగుచు 
ధ్రువమండలంబునందులనంటి యుండగా 
సంచరించుచునుండు సతతంబు 
నట్టి యరదంబు ముప్పదియాటులక్ష 
లందునంటిన కాడియునన్ని యోజ 
నముల విస్తారమై తురంగముల కంధ 
రములందగులుచు వెలుగొందు రమణతోడ 


ఆ రథంబునకు గాయత్రీచ్చందంబాదిగా సప్తచ్చందంబులునశ్వం 
బులై సంచరించు భాస్కరునకునగ్రభాగంబుననరుణుండు నియు 
క్షుండై రథంబు గడపుచుండు వెండియునంగుష్టపర్వమాత్రశరీరం 
బులుగల యజువదివీల వాలఖిల్యాఖ్యులగు బుషివరులు సూర్యు 
ని ముందట సౌరసూక్తంబుల స్తుతియింప మజియుననేకమును 
లును గంధర్వ కిన్నర కింపురుష నాగాప్సరః పతంగాదులును నెల 
నెల వరుస క్రమంబున సేవింపందొమ్మిదికోట్లనేబందియొకలక్ష యో 
జనంబుల పరిమాణంబుగల భూమండలంబునందొక్క క్షణంబున 
సూర్యుండు రెండువేలయేబది యోజనంబులు సంచరించుచునక 
యహోరాత్రంబునందె యీ భూమండలంబంతయు సంచరించున 
నిన శుకయోగీంద్రునకుంబరీక్షిన్న రేంద్రుండిట్లనియ 


30 


84 


85 


86 


పోతమ తెలుగు భాగవతము 


మునివర మేరుధ్రువులకు 
ననరంబ్రదక్షిణముదిరుగుచుండెడునజుండా 
యినుండభిముఖు.,డై రాసుల 
కనుకూలతనేగునంటివది యెట్లొప్పున్‌ 


అని పలికిన భూవరునిం 

గనుగొని శుకయోగి మిగుల/గరుణాన్వితుండై 
మనమున శ్రీహరిందలంచుచు 

DAWA క్రమ్మఅంగనిట్లు వినిపించెందగన్‌ 


నరేంద్రా యతి వేగంబునందిరుగుచుండు కులాలచక్రంబునందుజక్ర 
భ్రమణంబునకు SBS గతినొంది బంతిసాగి తిరిగెడు పిపీలకాదుల 
చందంబున నక్షత్రరాసులతోడంగూడిన కాలచక్రంబు ద్రువమేరువు 
లంబ్రదక్షిణంబుదిరుగునపుడా కాలచక్రంబునెదుర సంచరించు సూ 
ర్యాదిగ్రహంబులకు నక్షత్రాంతరంబుల యందును రాశ్యంతరంబుల 
యందునునునికిగలుగుటంజేసి సూర్యాదిగ్రహంబులకు(జక్రగతిస్వ 
గతులవలన గతిద్వయంబుగలుగుచుండు WBAI సూర్యుం 
డాదినారాయణమూర్తి యగుచు లోకంబుల యోగక్షేమంబులకు 
వేదత్రయాత్మకంబై కర్మసిద్ధి నిమిత్తంబై దేవర్షిగణంబులచేత వేదాం 
తార్థంబులననవరతంబు వితర్యమాణంబగుచున్న తన స్వరూ 
పంబును ద్వాదశవిధంబులుగ విభజించి వసంతాది బుతువుల 
నాయాకాలవిశేషంబులయందుంగలుగంజేయుచుండునట్టి పరమ 
పురుషుని మహిమనీ లోకంబున మహాత్ములగు పురుషులుద 
మ తమ వర్ణాశ్రమాచారములచొప్పున వేదోక్తప్రకారంబుగా భక్త్యతిశ 
యంబుననారాధించుచు క్షేమంబునొందుచుందురట్టి యాదినారా 
యణమూర్తి జ్యోతిశ్చక్రాంతర్వర్తియై స్వకీయ తేజుపుంజదీపితాఖిల 
జ్యోతిర్గణంబులుగలవాడై ద్వాదశరాసుల యందునొక సంవత్సరం 
బున సంచరించుచుండునట్టి యాదిపురుషుని గమన విశేషకాలం 


87 క. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


బును లోకులయన బుతు మాస పక్ష తిథ్యాదులచే వ్యవహరించు 
చుందురు మజియునప్పరమపురుషుండా రాసుల యందు షష్టాం 
శసంచారంబునొందిన సమయంబును బుతువని వ్యవహరింపుదు 
రా రాసుల COGS సంచారమ్మున రాశిషట్కభో గలబొందిన 
తటి యయనంబని చెప్పుదురు సమగ్రంబుగా రాశుల యందు 
సంచారమొందిన యడలనట్టి కాలంబును సంవత్సరంబని నిర్ణ 
యింపుదురట్టి సమగ్రరాశి సంచారంబునందు శిఘ్రగతి మందగతి 
సమగతులనియెడు త్రివిధగతి విశేషంబులవలన వేజుపడెడునా 
వత్సరంబును సంవత్సరంబు పరివత్సరంబిడా వత్సరంబనువత్స 
రంబిద్వత్సరంబని పంచవిధంబులంజెప్పుదురు చంద్రుండునీ తె 
అంగుననా సూర్యమండలంబుమీ(ద లక్షయోజనంబులనుండి సం 
వత్సర పక్ష రాశి నక్షత్రభుక్తులు గ్రహించుచునగ్రచారియై శిఘ్రగతిం 
జరించునంత వృద్ధిక్షయరూపంబునంబితృగణంబులకు(బూర్వప 
క్షాపరపక్షంబులచేతనహోరత్రంబుల(గలుగజేయుచు సకలజీవ 
ప్రాణంబై యొక్క నక్షత్రంబు త్రింశన్మూహూర్తంబులనుభవించుచు 
పషోడశకళలుగలిగి మనోమయాన్న మయామృతమయదేహుండై 
దేవ పితృ మనుష్య భూత పశు పక్షి సరీసృప DS భృతులకు( 
బ్రాణాప్యాయశిలుండగుటంజేసి సర్వసముండనంబడు 


చందురునకుమీ(దై యా 

నందంబున OF యాజనంబుల(దారల్‌ 
క్రందుకొని మేరుశైలం 

బంది ప్రదక్షిణముదిరుగునభిజిద్భముతోన్‌ 


88 


88.1 


89 


89.1 


oe 


ల్‌ 


పోతమ తెలుగు భాగవతము 


అటమీ(ద(దారలకన్ని టికుపరి యై 
రెండులక్షల శుక్రుండుండి భాస్క 
రుని ముందజంబిజుందను సామ్యమృదు శీఘ్ర 
సంచారములను భాస్కరునిమాడ్కి( 
జరియించుచుండును జనులకుననుకూలు, 
డై వృష్టినస(గుచునంతనంత( 
BBS వృష్టివిష్కంభకగ్రహశాంతి 
నొనరించువారలకొసంగు శుభము 
లుండునామీంద సౌమ్యుండు రెండులక్ష 
లనుజరించుచు రవిమండలంబు(బాసి 
కానంబడినను జనులకు కామడాంబ 
రాది భయములంబుట్టించునతులమహిమ 


ధరణీతనూజుండంతటిమీంద రెండుల 

క్షలనుండి మూండు పక్షములనొక్క 
రాశిదాటుచునుండు(గ్రమమున ద్వాదశ 

రాసుల భుజియించు రాజసమున 
వక్రించియైననవక్రతనైనను 

దజచుగాంబీడలు నరులకొసంగు 
నంగారకుని టెంకి కావల రెండు ల 

SO యోజనంబుల ఘనత మించి 
యొక్క రాశినుండి BVE LSL వత్సరం 
బనుభవించుచుండునమరగురుండు 
వక్రమందునైన వసుధామరులకును 
శుభమునొసంగునెపుడునభినవముగ 


90 క. 
91 క. 
92 క. 
93 సీ. 
93.1 తే 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


సురగురునకుమీందై భా 
స్కరసుతుఃడిరులక్షలను జగములకుబీడల్‌ 
జరపుచుంద్రెంశన్మాసము 

లరుదుగనకొ LSL? యందు వసించున్‌ 


ప్రాకటముగ రవిసుతునకు 
నేకాదశలక్షలను మహీసురులకునీ 
లోకులకు మేలుగోరుచు' 

జోకగ మునిసప్తకంబు సొంపువహించున్‌ 


మునిసప్తకమునకెగువం 
దనరుచునామీందంద్రియుతదశలక్షలంబెం 
పున శింశుమారచక్రం 
బనంానిన్నింటికినుపరి యగుచుండు నృపా 


ఆ శింశుమారాఖ్యమగు చక్రమున భాగ 

వతు,డైన ధ్రువుండింద్ర వరుణ కశ్య 
పప్రజాపతి యమ ప్రముఖులతో(గూడి 

బహుమానముగ విష్ణుపదముజేరి 
SELS నిచ్చలుబ్రదక్షిణముగాందిరుగుచు. 

జెలగియుండునుగల్పజీవి యగుచు 
ననఘుండుత్తానపాదాత్మజుండార్యుండు 

నయిన యాధ్రువుని మహత్త్య మెల్ల 
దెలిసి వర్ణింప బ్రహ్మకునలవిగాదు 
నేనెటింగినయంతయు నీకు మున్న 
తెలియంబలికితిగ్రమ్మఅందలంచికొనుము 
జితరిపువ్రాత శ్రీపరీక్షిన్న రేంద్ర 


94 


95 


96 


97 


పోతమ తెలుగు భాగవతము 


మటీయునా ధ్రువుండుగాలంబుచేత నిమిషమాత్రంబెడలేక సంచ 
రించు జ్యోతిర్గహ నక్షత్రంబులకునీశ్వరునిచేత ధాన్యాక్రమణంబున( 
బశువులకై యేర్పటిచిన మేధిస్తంభంబు తెజింగున మేటిగా(గల్సిం 
పంబడి ప్రకాశించుచుండు గగనంబునందు మేఘంబులునుశ్యేనాది 
పక్షులును వాయువశంబునంగర్మసారథులై చరించు తెటింగున 
జ్యోతిర్గణంబులునుబ్రకృతిపురుషయోగగృహీతాశులై కర్మనిమిత్త 
గతిగలిగి వసుంధరంబడకుందురు 


పొందుగ జ్యోతిర్గణముల 

నందనా శింశుమారమందులనుండం 

గొ ౦దజుదజచుగంజెప్పుచు 

నుందురు వినిపింతు విను మనూనచరిత్రా 


తలక్రిందై వట్రువ యై 

సలలితమగు శింశుమారచక్రమునందున్‌ 
నెలకొనిపుచ్చాగ్రంబున 

నిలిచి ధ్రువుండుండునెపుడు నిర్మలచరితా 


మజియునా శింశుమారచక్ర పుచ్చంబునంబ్రజాపతియునగ్నీంద్ర 
ధర్ములునుబుచ్చమూలంబున ధాతృవిధాతలునుగటిప్రదేశంబున 
బుషిసప్తకంబును దక్షిణావర్తకుండలీభూతభూతశరీరంబునకును 
దగయన నక్షత్రంబులును దక్షిణపార్భ్రంబున దక్షిణాయన నక్ష 
త్రంబులునుబృష్టంబున దేవమార్గంబునునాకాశగంగయునుత్తరభా 
గంబునంబునర్వసు పుష్యంబులును దక్షిణభాగంబుననార్దాశ్లేషలు 
ను దక్షిణవామపాదంబులనభిజిదుత్తరాషాఢలును దక్షిణవామనా 
సారంద్రంబుల శ్రవణ పూర్వాషాఢలును దక్షిణవామలోచనంబుల 
ధనిష్టా మూలలును దక్షిణవామకర్ణంబుల మఘాద్యష్టనక్షత్రంబు 
లును వామపార్శ్వంబున దక్షిణాయనంబును దక్షిణపార్భ్వృంబున. 


98 ప్రీ 
98.1 ఆ. 
99 g. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


గృత్తికాదినక్షత్రత్రయంబునునుత్తరాయణంబును వామదక్షిణస్కం 
ధంబుల శతభిర్జ్యేష్టలునునుత్తమ హనువుననగస్త్యుండునునపర 
హనువున యముండును ముఖంబుననంగారకుండును గుహ్యం 
బున శనైశ్చర్యుండును మేఢ్రంబున బృహస్పతియును వక్షంబున 
నాదిత్యుండును నాభిని శుక్రుండును మనంబునంజంద్రుండును 
స్తనంబులనాశ్వినులునుబ్రాణాపానంబుల బుధుండును గళంబున 
రాహువును సర్వాంగంబులంగేతుగ్రహంబును రోమంబుల(దారలు 
నునుండునునది సర్వదేవతామయంబైన పుండరీకాక్షుని దివ్యదే 


హంబు ద్రువునింగానెబుంగుము 


ఇట్టి దివ్యశరీరమెవ్వండు ప్రతిదినం 
బందు సంధ్యాకాలమతులభక్తి 
మనమందు నిలిపి యేమజక మిక్కిలి ప్రయ 
త్నంబున నియతు.డై తత్త్వబుద్ది 
మౌనవ్రతంబున(బూని వీక్షించుచు 
నీ సంస్తవంబుదానెంతొ ప్రేమ 
జపియించి కడు(బ్రశస్తమును మునీంద్రసే 
వ్యమును జ్యోతిస్వరూపమున వెలుంగు 
విపుల శింశుమార విగ్రహంబునకు వం 
దనము వందనంబులనుచు నిలిచి 
సన్నుతించెనేని OSG సిద్ధుల 
బొందు మీ(ద ముక్తిజెందునధిప 
ఇనమండలంబునకు.గ్రిం 
దను దశసాహస్ర యోజనంబుల స్వర్భా 
నుని మండలంబు గ్రహమై 
ఘనముగనపసవ్యమార్గగతినుండు నృపా 


100 


101 


101.1 


102 


103 


ఖ్‌ 


పోతమ తెలుగు భాగవతము 


అసురాధము(డగు రాహువు 
బిసరుహసంభవుని వరము పెంపుననెంతో 
పస యగునమరత్వంబున 
నసమానంబైన గ్రహవిహారముంబొందెన్‌ 


జననాథ రాహువు జన్మకర్మంబులు 
వినిపింతు ముందటి విస్తరించి 
యయుత యోజన విస్తతారృమండలము ద్వి 
షట్సహస్రవిశాలచంద్రమండ 
లము(బర్వకాలంబులనుద్రయోూదశసహ 
స్ర విశాలమై మీంద రాహువుగప్పు 
నది చూచి యుపరాగమనుచునుబలుకుదు 
రెల్లవారును స్వధర్మేచ్చులగుచు 
నంతలోననినశశాంకమండలముల 
గరుణంబ్రోవందలచి హరి సుదర్శ 
DOLD వచ్చునను భయంబుననైదాజు 
గడియలకును రాహువు VAS తొలంగు 


నరవర యా రాహువునకు 
సరసతనా క్రింద సిద్ధ చారణ విద్యా 
ధరులయుత యోజనముల 
దిరముగ వసియించి లీలందిరుగుదురచటన్‌ 
పరికింప సిద్దవిద్యా 

ధ్‌ 
ధరులకు(బదివేలు క్రిందదరలక యక్షుల్‌ 
మటణియును భూతప్రితలు 


జరియింతురు రాక్షసులు పిశాచులుగొలువన్‌ 


104 ఆ. 
105 వ. 
106 ప్రీ 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


వారి క్రిందందగిలి వాయువశంబున 
మలయుచుండు మేఘమండలంబు 
మేఘమండలంబు మీ(దగుచుండు భూ 
మండలంబు క్రిందనుండునధిప 


పాతాళ లోకములు 

అట్టి భూమండలంబు క్రింద యోజనాయుతాంతరంబుననండక 
టాహాయామంబుగలిగి క్రమంబుననొండొంటికింగ్రిందగుచునతల 
వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళలోకంబు 
లుండునట్టి బిలస్వర్గంబుల యందునుపరిస్వర్గంబునకధికంబై 
న కామలోకంబులనైశ్వర్యానందంబులను సుసమృద్ధ వనోద్యా 
న క్రీడా విహార స్థానంబులననుభవించుచు దైత్య దానవ కాద్రవే 
యాది దేవయోనులు నిత్యప్రముదితానురక్తులగుచు(గళత్రాప 
త్య సుహృదృంధు దాసి దాస పరిజనులతో(జేరుకొని మణిగణ 
ఖచితంబులగునతిరమణీయగృహంబుల యందునీశ్వరునివల 
నంజేటులేని కాయంబులుగలిగి వివిధమాయావిశేషవినిర్మిత 
నూతన కేళీసదన విహరణమండప విచిత్రోద్యానాదుల యందు! 
గేళీివినోదంబులు సలుపుచు(జరియింతురు అంత 
అట్టి పాతాళంబులందును మయకల్పి 

తములగు పుటభేదనముల యందు 
బహురత్ననిర్మిత ప్రాకార భవన గో 

పుర సభా చైత్య చత్వరవిశేష 
ముల యందునాగాసురుల మిధథునములచే 

శుక పిక శారికానికర సంకు 
లముల శోభిల్లు కృత్రిమ భూములనుగల 

గృహములచేనలంకృతములగుచు 


106.1 


107 


108 


ఆ. 


పోతమ తెలుగు భాగవతము 


కుసుమచయ సుగంధి కిసలయ Has సం 
తతులచేత ఫలవితతులచేత 

నతుల రుచిరనవలతాంగనాలింగిత 
విటపములనుగలుగు విభవములను 


మజియు మానసేంద్రియంబులకానందకరంబులైన నానావిధజ 
లవిహంగమ మిధునంబులుగలిగి నిర్మలజలపూరితంబులై మ 
త్స్యకుల సంచార క్షుబితంబులైన కుముద కువలయ SHO 
లోహిత శతపత్రాదికంబుల,దేజరిల్లెడు సరోవరంబులుగల యు 
ద్యానవనంబుల యందుంగృతనికేతనులై స్వర్గభూములనతిశ 
యించిన వివిధవిహారంబులుగలిగి యహోరాత్రాది కాలవిభాగ భ 
యంబులు లేక మహాహిప్రవరుండయిన శేషుని శిరోమణి AS 
తులచేనంధకారోపద్రవంబులులేక యెల్లప్పుడు దివసాయమా 
నంబుగానుండునా లోకంబునందునఖిల జనులు దివ్యౌషధి ర 
స రసాయనంబులననవరతంబునన్న పానంబులుగా సేవించు 
టంజేసి యచ్చటివారలకునాధివ్యాధులును వలితఫలితంబులు 
ను జరారోగంబులును శరీర వైవర్ణ్యంబులును స్వేదదౌర్గంధ్యం 
బులునుగలుగక పరమకల్యాణమూర్తులగుచు హరిచక్రభయం 
బుదక్కనన్యంబగు మృత్యుభయంబునొందక యుందురు 
అదియునుంగాక 


అట్టి పాతాళలోకంబునందు విష్ణు 
చక్రమెప్పుడేనినిబ్రవేశంబునొందు 
నప్పుడెల్లను దైత్యకులాంగనలకు 
గర్భసంపదలందంద కర(గుచుండు 


109 చ. 
110 వ. 
111 స్ప 
111.1 తే. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


అతలమునందునమ్మయుని యాత్మజు(డైన బలాసురుండు స 
మృ్మతిజరియించు QQSS మాయలంగూడి వినోదమందుచుం 
గుతలములందు నే(డునకకొ ందటునచ్చటి SPAZA సం 
తతము(జరించుచుండుదురుదప్పక మోహనిబద్దచిత్తులై 


అట్టి బలుని యావలింతలను స్వైరిణులు కామినులు పుంశ్చ 
లులను స్త్రీగణంబులు జనియించిరా కామినీజనంబులు పాతా 
ళంబు(బ్రవేశించిన పురుషునికి హాటకరసంబనియుడు సిద్దరస 
ఘుటికనిచ్చి రససిద్దునింగావించి యతని యందు స్వవిలాసా 
వలోకనానురాగ స్మిత సల్లాపోపగూహనాదులనిచ్చావిహారంబు 
లు సలుపుచుండనా పురుషుండు మదాంధుండై తానె సిద్దుం 
డననియును నాగాయుతబలుండననియునుదలంచి నానావి 
ధ రతిక్రీడలంబరమానందంబునొందుచుండు 


హాటకేశ్వరు.డైన యంబికాధిశుండు 
వితలంబునందుల వేడ్క నిలిచి 
తనదు HOGS భూతతతులతో బ్రహ్మస 
ర్లోపబృంహణముననొక్కచోట( 
బార్వతీసంభోగపరు(డగుచుండగా 
వారల వీర్యంబువలనంబుట్టి 
నట్టిది హాటకి యనియెడునది యని 
లాగ్నులు భక్షించి యందునుమియు 
నదియు హాటకమనుపేరనతిశయిల్లి 
వన్నె మీజుచు శుద్ధ సువర్ణమయ్యె 
నా సువర్ణంబునా లోకమందునున్న 
జనులకెల్లను వినుత భూషణములయ్య 


40 


112 


112.1 


113 


oe 


ఆ. 


పోతమ తెలుగు భాగవతము 


ఆ క్రింది సుతలంబునందు మహాపుణ్యు, 
డగు విరోచనపుత్రుండైనయట్టి 
బలిచక్రవర్తి యా పాకశాసనునకు 
ముదమొసంగంగంోరి యదితిగర్భ 
మున వామనాకృతింబుట్టి యంతటంద్రివి 
క్రమరూపమునను లోకత్రయంబు 
నాక్రమించిన దానవారాతిచేత ముం 
దటన యీంబడినయింద్రత్వమిట్లు 
గలుగువాండు పుణ్యకర్మసంధానుండు 
హరిపదాంబుజార్చనాభిలాషు( 
డగుచు శ్రీరమేశునారాధనము చేయు 
చుండునెపుడునతి మహోత్సవమున 


నరేంద్రా సకలభూతాంతర్యామియుదీర్ణభూతుండునునయిన 
వాసుదేవుని యందుంజిత్తంబుగలిగి యిచ్చిన భూదానంబున 
కు సాక్షాత్కరించిన మోక్షంబు ఫలంబగుంగాని పాతాళస్వర్గ రా 
జ్యంబులు ఫలంబులుగానేరవు అయిననెవ్వరికిని మోక్షంబు 
సాక్షాతృతంబుగాకుండుటంజేసి లోకప్రదర్శనార్థంబు పాతాళ 
స్వర్గరాజ్యంబులనిచ్చె కుత పతన ప్రస్థలనాదులందును వివ 
శుండైన యెడల నామస్మరణంబు చేయు పురుషుండుగర్మబం 
ధంబువలన విముక్తుండగుచు సుజ్ఞానంబునంబొ ందునట్టి వా 
సుదేవుండాత్మజ్ఞాన ప్రపోషణంబుజేయు మాయామయంబు 
లైన భో గైశ్వర్యంబులనెల్లనెట్లొ సంగుననవలదు భగవంతుండు 
యాచనజేసి సకలసంపదల.జేకొని శరీర మాత్రావశిష్టునింజేసి 
వారుణ పాశంబులంగట్టి విడిచినప్పుడు బలీంద్రుడిట్లనియె 


a” 


114 


114.1 ఆ. 


119 వ. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


పరమేశ్వరునకునెప్పటి పదార్ధంబులందు 
దృష్ట లేకుండుటదెలిసినాండ 
నింద్రాదులెల్లనుపేంద్రునిబ్రార్దించి 
యడిగిరిగాని శ్రిహరికింగోరి 
కలులేవు మిక్కిలి గంభీరమగు మహా 
కాల స్వభావంబుగలుగుచుండు 
నరయంగ మన్వంతరాధిపత్యమును లో 
కత్రయంబునునెంతగాన తలపన్‌ 
మత్పితామహుండు మానవంతుండు ప్ర 
హ్లోద విభునింజూచి హర్షమంది 
యెద్ధియైన(గోరుమిచ్చెదననుటకు 
నంతలోననీశ్వరాజ్ఞదెలిసి 


ఇట్లు కృతార్థుండై ప్రిత్యంబయిన రాజ్యంబునొల్లక పరమేశ్వరుదా 
స్యంబ కోరెనా ప్రహ్లాదచరిత్రకథనావసరమ్మున నీ తండ్రికిని నీకు 
ను విశేషంబుగానే పురుషుండు భగవదనుగ్రహంబుంబొందనోపు 
నని పుండరీకాక్షుండానతిచ్చిన వాక్యంబులు వక్ష్యమాణ గ్రంథం 
బున విస్తరించెదనా బలిచక్రవర్తి గృహద్వారంబుననఖిలలోకగు 
రుండయిన శ్రీమన్నారాయణుండు గదాపాణియును నిజజనా 
ను కంపితుండును శంఖచక్రాద్యాయుధధరుండునునగుచుని 
ప్పుడునుదేజరిల్లుచుండునట్టి బలిద్వారంబున లోకంబుల గెలు 
వనిచ్చగొన్న దశగ్రీవుండుల్లంఘిత శాసనుండై ప్రవేశంబుగావిం 
పనయ్యాది పురుషుండుదన పాదాంగుష్టంబున యోజనాయు 


తాయుతంబులంబాఅంజిమ్మె వినుము 


41 


42 


116 


117 


118 


119 


పోతమ తెలుగు భాగవతము 


ఆ సుతలమునకు.గ్రిందై 

భాసిల్లుదలాతలంబు ప్రభువందు మయుం 
డాసురపురనిర్మాతగ 

వాసిగంబొగదొంది యేలు వసుధాధీశా 

పురహరుచే రమీశ్వరుండు భూతహితార్థముగాంబురత్రయం 
బరుదుగ నీజుజేసె శరణాగతునా మయుగాచి యెంతయుం 
గరుణదలాతలంబునకు(గర్తగ నిల్పిననున్న వాడు 2 
ధరుని సుదర్శనంబునకు(దప్పి విముక్తభయుండుగా(దగన్‌ 


తల(పగనా క్రింద మహా 
తలమున(గద్రువధూటి తనయులు సర్పం 
బులుగలవు పెక్కు శిరములు 
నలరంగా(రోధవశగణావళి యనగంగన్‌ 


మజియును గుహక తక్షక కాళియ సుషేణాదిప్రధానులయిన 
వారలతుల శరీరంబులుగలిగి యాదిపురుషుని వాహనంబైన 
పతగరాజభయంబునననవరతంబునుద్వేజితులగుచు ass 
SOP పత్య సుహృద్భాంధవ సమేతులయి యుండుదురా క్రింద 
రసాతలంబున దైత్యులు దానవులునగు నివాత కవచ కాల 
కేయులను హిరణ్యపురనివాసులగు దేవతాశత్రువులు మహా 
సాహసులునుదేజోధికులునునగుచు సకలలోకాధీశ్వరుండైన 
శ్రీహరితేజంబునంబ్రతిహతులై వల్మీకంబునందునడంగి యున్న 
సర్పంబుల చందంబున నింద్రదూత యగు సరమచే(జెప్పబడె 
డు మంత్రాత్మక వాక్యంబులకు భయంబునొందుచుండుదురు 


120 క. 
121 వే. 
122 ప్రీ 
122.1 ఆ. 
123 ఆ. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


ఇందుకులోదృ్భవ వినుమా 

క్రిందటి పాతాళముననుగ్రీడించుచునా 
నందమునొందుచునుండును 

సందడింబడి నాగకులము చతురతతోండన్‌ 


ఇట్లు వాసుకిప్రముఖులైన శంఖకుళిక మహాశంఖ శ్వేత ధనం 
జయ ధృతరాష్ట్ర శంఖచూడ కంబళాశ్వతర దేవదత్తాదులయిన 
మహానాగంబులైదునేడు పది నూటు వేయి శిరంబులుగలిగి ఫ 
ణామణికాంతులంజేసి పాతాళతిమిరంబునుబాపుచుందురు 


పాతాళలోకంబు పాంతున శేషుండు 

వెలయంగ AND Ado యోజ 
నంబుల వెడలుపుననుదోకంజుట్టగా 

జుట్టుక యుండు విష్ణుని మహోగ్ర 
మైన శరీరంబుదానై యనంతాఖ్య 

సంకర్షణుండుండు సంతతంబు 
నట్టి యనంతనామాభిధానుని మస్త 

కమున సిద్దార్థంబు కరణి ధరణి 
యంతనా విభుండునఖిలలోకంబుల 
సంహరింపంగోరి చండకోప 
వశత సృజన(జేయు వరుసనేకాదశ 
రుద్రమూర్తులనెడు రౌద్రమతుల 


అట్టి రుద్రమూర్తులతుల త్రినేత్రులు 
నఖిలశూలహస్తులగుచునుందు 
రందునున్న ఫణికులాధిపుల్‌ శేషుని 
పాదపంకజముల భక్తింటేరి 


43 


44 


124 


125 


పోతమ తెలుగు భాగవతము 


నమ్రులగుచుననుదినంబును మౌళిర 
త్నములచేతంగడు ముదంబునంది 
కోరికలుదలిర్ప నీరాజనంబుల 
నిచ్చుచుందురెపుడు మచ్చికలను 


మటణీయునా సంకర్షణమూర్తింజేరి నాగకన్యకలు కోరికలుగల 
వారలగుచునొప్పెడి శరీరవిలాసంబులంజేసి యగరు చందన 
కుంకుమపంకంబులను లేపనంబులు చేయుచు సంకర్షణమూ 
ర్తి దర్శన స్పర్శనాదులనునుద్చోధిత మకరధ్వజావేశితచిత్తం 
బులగలిగి చిబునవ్వులొలయనధికాభిలాషంబేసి స్మితావలోక 
నంబుల సవ్రీడితలై యవలోకించుచుండననంతగుణంబులుగల 
యనంతదేవుండుపసంహరింపంబడిన క్రోధంబుగలిగి లోకంబు 
లకు క్షేమంబుగోరుచు సురాసుర సిద్ధ గంధర్వ విద్యాధర ముని 
గణంబులనవరతంబు ధ్యానంబుజేయ సంతతసంతోషాతిశయం 
బున మ్రా(గన్ను బెట్టుచు సలలితగీతావాద్యంబులనానందంబు 
నొందుచుందన పరిజనంబులనతిస్నే హంబుననవలోకించుచు 
నవతులసీగంధపుప్ప రసామోదిత మధుకరవ్రాతమధురగీతం 
బులుగల వైజయంతీవనమాలికల ధరియించుచు నీలాంబరధ 
రుండును హలధరుండునునగుచునితండు మహేంద్రుండో హ 
రుండో యనుచు జనంబులు పలుకుచుండగాంచనాంబరధరుం 
డై ముముక్షువులు ధ్యానంబులు చేయనధ్యాత్మ విద్యాయు 
క్తంబయిన యా నందహృదయగ్రంధిని భేదించునట్టి శేషుని స్వా 
యంభువుండగు నారదుండు తుంబురుప్రభ్రుతులగు బుషిశ్రే 
ష్టులతోంజేరుకొని కమలాసనుని సభాస్థానమునందునిట్లు స్తుతి 
యించుచుండు 


126 స్ప 
126.1 తే. 
127 ఆ. 
128 వ. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 45 


ఓలిమైనెవ్వని లీలావినోదముల్‌ 
జన్మసంరక్షణక్షయములకును 
హితువులగుచుండునెవ్వని చూపుల 
జనియించె సత్త్వరజస్తమంబు 
లవ్వని రూపంబులేకమై బహువిధం 
బులను జగత్తులంబ్రోచుచుండు 
నెవ్వని నామంబులెజు6గక తలంచిన 
యంతన దురితంబులడగుచుండు 
నట్టి సంకర్షణాఖ్యుండునవ్యయుండు 
వైన శేషుని వినుతిజేయంగందరమె 
తలశునెప్పుడు వాబ్మనంబులకునింక 
మూండులోకంబులందును భూతతతికి 


మజియుంబెక్కుగతుల మాబోంటి వారల 
FIBA శేషమూర్తి సాత్త్వి 
కస్వభావమొందె(గడ(కతో నట్టి 4 


షునకు మ్రుక్కుచుందుననుదినంబు 


మటీయునా శేషునినెవ్వండేనినాకస్మికంబుగనయిననునార్తుం 
డగుచునయినను స్మరించినమాత్రన యఖిల పాపంబులంబాసి 
సకల శ్రీయస్సులంబొ, ందునట్టి శేషుని ముముక్షువులాశ్రయిం 
చి ధ్యానంబొ నర్చి భవబంధనిర్ముక్తులగుదురు అతని ఫణంబు 
ల యందు భూగోళంబణుమాత్రంబగుచునుండునతని మహిమ 
లు గణుతింప సహస్రజిహ్వలుగల పురుషుండైననోపండని ప 
లుకుచుందురా యనంతుండు పాతాళంబుననుండి సకలలోక 
హితార్థంబు భూమిని ధరియించునని లోకతిర్యజ్మనుష్యగతుల 
ను లోకస్థితియును శుకయోగీంద్రుండు వినిపించి యింకనేమి 


46 


129 


130 


131 


132 


133 


134 


పోతమ తెలుగు భాగవతము 


వినిపింతునెటింగింపుమనినంబరీక్షిన్న రేంద్రుండు శుకయోగీం 
ద్రునకిట్లనియె 


మునివర లోకచరిత్రం 

బనుపమము మహావిచిత్రమగునట్లుగ నా 
కును వినిపించితివంతయుం 

బనుపడి నా చిత్తమందుంబాయకనిలిచెన్‌ 


అనిన శుకయోగీంద్రుండిట్లనియ 


జంతుజాలములకు శ్రద్దలు త్రిగుణాత్మ 
కములుగాన వారి కర్మగతుల 
తారతమ్యములునుదగిలి యిన్నియు వివి 
ధంబులగుచు సంతతంబునుండు 


నరేంద్రా ప్రతిషిద్ధలక్షణంబగునధర్మంబాచరించునరుని శ్రద్ధ విప 
రీతంబుగాంబ్రవర్తిల్లునట్టివానికి/గలిగెడి కర్మఫలంబును DHS 
తంబుగనే యుండుంగావునననాద్యవిద్యాకామప్రవర్తనలవలన( 
బెక్కు తెజింగుల(గలిగెడి కర్మగతుల సంగ్రహంబుగనెటింగించెద 
ననిన శుకునితో(బరీకిన్న రేంద్రుండిట్లనియె 


మునివరేణ్య నరకములు ముజ్జగంబుల 
యందొ యంతరాళమందొ DDS 
యదియుశాక దేశమందుండు Ards 
షములయందొ తెలుపు సంతసమున 


అనిన శుకయెగీంద్రుండిట్లనియె 


135 క. 


136 వ. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


నరక లోక విషయములు 


ఎడతెగక ముజ్జగంబుల 
కడపలనయ్యామ్యదిశనుగదలక నిలుచుం 
గడు ఘోరములుగ నరకము 
లడరంగానంతరాళమందులనధిపా 


మజియును దక్షిణంబుననగ్నిష్వాత్తాది పితృగణంబులుదమ 
గోత్రజులకు మేలుగలుగుట Sess సత్యంబులగునాశిర్వాదం 
బులనొసంగుచుండుదురచ్చటి పితృపతి యగు శమనుండుదన 
లోకంబునకుంజనుదెంచు జంతువుల కర్మంబులకుందగిన ఫ 
లంబులనిచ్చి శిక్షించుచునుండునందు.దామిస్రంబునునంధతా 
మిస్రంబును రౌరవంబును మహారౌరవంబునుగుంభిపాకంబు 
ను కాలసూత్రంబునునసిపత్రవనంబును సూకరముఖంబును 
నంధకూపంబునుగ్రిమిభోజనంబును సందంశంబునుదప్తోర్మి 
యు వజ్రకంటకశాల్మ లియు వైతరణియుంబూయోదంబునుబ్రా 
ణరోధంబును విశసనంబును లాలాభక్షంబును సారమేయాద 
నంబును నవీచిరయంబును రేతపానంబునుననునేకవిశంతి 
మహానరకంబులును మజియును క్షారకర్ణమంబును రక్షోగణ 
భోజనంబును శూలప్రోతంబును దందశూకంబునునవటనిరో 
ధనంబునునపర్యావర్తనంబును సూచిముఖంబునునన సప్తవి 
ధనరకంబులతోడంగూడి యష్టావింశతి నరకంబులుగలవని 
కొందటునొడువుదురు అందు 


47 


48 


137 


138 


139 


140 


పోతమ తెలుగు భాగవతము 


పరపుత్రకళత్రంబుల( 

బరికింపక యపహసించు పాపాత్ముడు దు 
ష్కరపాశబద్దుండై యమ 

పురుషులచేనధిక బాధంబొందుచునుండున్‌ 


మజియునవ్విధంబున బాధితుండగుచు(దామిస్రనరకంబునం 
బడి యనశనాద్రిపాతన దండతాడన తర్జనాది బాధలంజెంది 
కడు భయంబున మూర్చలంబిొ, ందుచుండు 


పరకాంతనెవ్వండేనిం 

బురుషుండుండంగ Avec పొందిన యమకిం 
కరులతనింబట్టి వడింద 
త్తజమునంబడవైతురంధతామిస్రమునన్‌ 


నరేంద్రా యెవ్వండేనింగుటుంబ పోషణార్థంబు పరులకు ద్రోహం 
బుజేయునా నరుండు రౌరవాదినరకంబునంబడునెవ్వండిహ 
లోకంబునందు స్వేచ్భావిహారంబున సంచరించుచు(బరోపద్రవ 
పరాజ్మఖంబులయి యుండు పశుపక్షిమృగాదుల బాధించునా 
యా మృగంబులు రురురూపంబులదాల్చి యట్టి పాపజనుల 
నానావిధ యాతనల బాధించుటంజేసి రౌరవనరకంబులనంబ 
డునెవ్వండేని దేహపోషణార్థంబు మూషకాదుల బిలనిరోధంబు 
జేసి వధించునా నిష్కరుణుండైన పురుషునింగుంబీపాకనరకం 
BO odio తప్తతైలంబులంబెక్కు బాధలంబొందింతురు 


Di 


141 


141.1 ఆ. 
142 వ. 
143 క. 
144 ఆ. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


తల్లిదండ్రులకును ధరణిసురులకును 
నహితంబుజేసిన యట్టివాడు 
కాలసూత్రంబను కడుందీవ్ర నరకంబు 
నందునునందంద యయుత యోజ 
Wad పాత్రాదులందుల సూర్యుడా 
మీ(దగ్రింద వహ్ని మిగుల మండ 
నత్యంత కుత్పిపాసాదులచేతను 
బాధితుండగుచుండుంబాయకపుడు. 
బరువుపెట్టుచున్న బడియున్న నిలిచిన, 
గదలకున్న (జాలనొదిగియున్న 
బాధ(బొందుచుండ(బశురోమములలెక్క 
వరుసనపరిమేయవత్సరములు 


మటీయు వేదమార్గంబు విడిచి పాషాండమార్గంబులాచరించు పు 
రుషునినసిపత్రవనంబునందు యమకింకరులు తఅట్లనడచుచు, 
బరిహసించుచుందోలునెడనా యసిపత్రంబులిరుగెలంకుల శరీరం 
బు.ద్రెంచుచుండ నడుగడుగున బిట్టు మొఅపెట్టుచుండ బాధించు 
చుండుదురు 


దండింపదగని వారల 

దండించిన విప్రవరుల తనువులు ముట్టం 
దండించిన దుర్మతులం 

దండింతురు కాలసూత్ర నరకములందున్‌ 


మజియునట్టి దుష్టమానవుంగింకరుల్‌ 
విజిచి చెబికు(గోల విటిచినట్లు 
బాధపెట్టుచుండ(బడి మూర్చ(జెందుచు 
మొజలుపట్టుచుండు భూపవర్య 


49 


50 


145 


146 


147 


148 


పోతమ తెలుగు భాగవతము 


నరేంద్రా యెవ్వండేనినీశ్వరకల్పితవృత్తిగల జంతువుల హింసిం 
చునట్టివానినంధకూపంబను నరకంబునంబడవైచిననందునతం 
డుదొల్లి తానుజేసిన భూతద్రోహంబుననచ్చట వివిధ క్రూర పక్షి 
మృగ పశు సర్ప మశక మత్కుణ మకికాదులచేత హింసంబొం 
దుచు మహాంధకారంబునందు నిద్రానుభవసుఖ లేశంబునులేక 
కుశరీరంబునందుల జీవుండునుంబోలె మృతప్రాయుండై యుం 
డు అంత 


తన కలిమినెవ్వండేనిం 

దన బాంధవవరులంగూడి తగంగుడువక తా 
నును వాయసంబు భక్షిం 

చిన మాడ్కిందిన్నవాని శీఘ్రమె యచటన్‌ 


క్రిమిభోజనమనియెడి నర 

కమునంబడి క్రిముల కూడుగాంగుడుచుచు.దా, 
గ్రిమి యగుచు లక్ష పరిమా 

ణము(గల క్రిమిగుండమందు నాటుక యుండున్‌ 


మజియునీ భూలోకంబుననెవ్వండేనినవిపన్నుండై చౌర్యవృత్తిచే 
బ్రాహ్మణాదుల హిరణ్యరత్నాది ద్రవ్యంబులనపహరించునట్టి పు 
రుషునినగ్ని వర్ణంబులగునయఃపిండంబులనగ్ని తప్తంబులగు శూ 
లంబులనతని శరీరంబునందివియుచుండుదురు మజియును 
మదనాతురులగుచు స్తీపురుషులగమ్యాగమనంబుజేసిరేనినట్టి 
వారిని యమలోకంబుననతి తీక్టకశాతాడితులంజేసి యగ్నిమ 
యంబులయిన యుక్కుప్రతిమలనాలింగనంబు చేయింతురు 


149 ఆ. 
150 ఆ. 
151 వ. 
152 g. 
153 ఆ. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 51 


సర్వజంతుజాల సంగమమొుందెడు 
వానింబట్లి కట్టి వజ్రదంష్ష 
ల ల 


ఈ 


కములుగలుగునట్టి ఘనతర శాల్మలీ 
తరువులందుేర్చి దంతురెపుడు 


పార్థివేంద్ర నరుడు పాషండదర్శను. 
డగుచు ధర్మమార్గమడ-చెనేని 

వా(డు నరకమందు వైతరణీనది 
నుడుగకెపుడుంబొరలి పడుచునుండు 


మజియునట్టి వైతరణీనదియందు జలగ్రాహంబులుదిగిచి భక్షిం 
పంబ్రాణంబులు నిర్గమింపందన పాపంబులుచ్చరించుచు విణ్మూ 
త్ర పూయ శోణిత కేశ నఖాస్థి మేదోమాంస వసా వాహిని యం 
దుందప్తుండగుచునుండు విప్తుండు శూద్రకామినులంబొంది శౌ 
చాచారంబులంబాసి గతలజ్ఞుండై పశువుంబోలెజరియించెనేనిన 
BOG నరకంబునుంబొంది యందుంబూయ విణ్మూత్ర లాలా శ్లేష్మ 
పూర్ణార్ణవమందు Ge owe, యతి భీభత్సితంబులగునా ద్రవ్యం 
బుల భుజియించుచుండు 


శునకములంబెంచి యవ్వం 

డనయంబును వేంట సలిపి యాత్మార్థముగా 
వనమృగముల(జంపునునా 
మనుజాధమునస్త్రములను 208088" Ax 


ద్రవ్యలోభమునను దంభార్థమై పశు 
వులనుజంపి జన్నములనుజేయు 
వానింబట్టి యముని వారలుగోయుచు 
నుందురెపుడు మిగుల సందడిలుచు 


154 


155 


155.1 


156 


oe 


తే. 


పోతమ తెలుగు భాగవతము 


కామమోహితుండై యెొవ్వండేనిందన భార్యచేత రేతఈపానంబు చే 
యించునా పాపాత్ముని రేతోహ్రదంబునంద్రోచి యా రేతంబునె పా 
నంబుజేయింపుదురు రాజపుత్రులైనను జోరులైనను ధనికుల 
గ్రామంబులపై(బడి యందు గృహదాహంబుజేయువారలను విషా 
దులవలననన్యుల(జంపెడువారలను వబ్రదంష్ట్రలుగల వింశత్యు 
త్తరసప్తశత శునకంబులెడతెగక తిగిచి భక్షించుచుండు 


లంచంబుగొని సాక్షి వంచించి యనృతంబు 
పలికెడు పాపాత్ముంబట్టి కట్టి 
యంత మానకవీచి యను నరకమునందు 
శత యోజనోన్నత శైలశిఖర 
మునందలక్రిందుగానునిచి యధోముఖం 
బుగంబడద్రొబ్బిన బొబ్బలిడుచుం 
గల్లోలములులేని కమలాకరముంబోలె, 
జదరమై యున్న పాషాణమందు. 
బడిన యంతన దేహంబుపగిలి పెక్కు 
తునకలై పాసి యది గూడుకొనుచునుండ 
నుండి యాకులతనుబొందుచుండుగాని 
చావులేకుండునా దుష్ట జంతువునకు 


సోమయాజి భార్యగామించి పొందిన 
వానిగపట మద్యపాన సోమ 
పానమనుదినంబుంబానంబుజేయు వి 
ట్‌క్షత్రియులనుబట్టి సంభ్రమమున 


157 ఆ. 
158 వ. 
159 ఆ. 
160 క. 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


జొ మ్ముద్‌ క్కి మోము టిమ్మపట్టంగ మోది 
యనలముఖమునందునగ్ని వర్ణ 
ముగనుగాణచి వక్తమున నిండశగానుక్కు 
నీరు పోతురేచి నిష్టురముగ 


మజియు నీచవర్లుండు నిష్ట సలుపుచు(దపోదానవిద్యాచారంబు 
లంబెద్దలకవమానంబుజేయువాండు కారకర్ట్వమంబను నరకంబు 

నందునధోముఖుండగుచు బాధలంబొందు స్తీపురుషులెవ్వరేని 

శరీరరక్షణార్థంబు పశువుల మానవుల బలియిచ్చిరేని వారలని 
రయంబునందు యమకింకరులు సురియలందునిమి తద్రక్తంబు 
పానంబుజేయుచుంబాటాడుచుందురు గ్రామారణ్యంబులయందు 
జంతువుల శూలప్రోతంబులంగావించి హింసించుచు హర్షించుచు 
న్నవారలను శూలసూత్రంబను నరకంబునందు శూలప్రోతులం 
జేసిన క్షుత్పిపాసా పరవశులగుచుండ(గంక గృధాదులుదీక్షతుం 
డాగ్రంబులందిగిచి భక్షించుచుండు మణియు ధూర్తస్వభావంబున 
జంతుపీడనంబుగావించెడు పాపాత్ముల దందశూకంబనునరకం 
బునందు వైవనైదునేడు ముఖంబుల సర్పంబులుగజిచుచుండు 


ఎనయ దొడ్డిలోన నిండ్లలోనైనను 

బశు పతంగ హరిణ పంక్తినెల్ల, 

బట్టి హింసజేయు పాపాత్ము విషవహ్ని 
ధూమశిఖల ద్రొబ్బుదురు నృపాల 
తనయింటికి వచ్చిన మను 
జునినతిథింగ్రోధదృష్టిజూచిన వానిం 
గనుగవల వజ్రదంష్ట్రల 

దనరిన యా కంక గృధతతి భక్షించున్‌ 


పోతమ తెలుగు భాగవతము 


161 మ. ధనవంతుండగు మానవుండుగడంకన్‌ ధర్మోపకారంబులన్‌ 
ఘనతంజేయక యుండెనేని యమలోకంబందు సూచీముఖం 
బనునా దుర్గతింబట్టి త్రోచి నిధిగాపై యున్న భూతంబటం 
చునుబాశంబులంబట్టి కట్టి వడితోనొప్పితురత్యుగ్రులై 


162 ఆ. నరవరేణ్య యిట్టి నరకముల్‌ యమలోక 
Doc Hoa మటి సహస్రసంఖ్య 
లందు శమనదూతలనిశంబు బాధింతు 
రవని ధర్మదూరులయిన నరుల 


163 ఆ. ధర్మవంతులెల్లదప్పక స్వర్గంబు 
నందు భోగసమితింబొందుచుందు 
రెలమి(బుణ్యపాపములశేషములవల్ల( 
బుట్టుచుందురవని(బుణ్యచరిత 


164 వ. నరేంద్రా మోక్షమార్గంబు మున్నె వినిపించితినిప్పుడునీకెజింగించి 
నవెల్లను బ్రహ్మాండకోశంబునంజతుర్దశ కోశంబులు(గలవని పురా 
ణంబులు పలుకుచుండునట్టి బ్రహ్మాండంబు శ్రీమన్నారాయణుని 
స్థూలశరీరంబగుటంజేసి బ్రహ్మాండంబెవ్వరు వర్ణింతురెవ్వరు విం 
దురు వారలకు సకలశ్రేయస్సులుంగలుగునీశ్వరస్థ్టూలశరీరంబు( 
దెలిసిన వారికి శ్రద్ధాభక్తులంజేసి సూక్ష్మదేహంబునెటుంగవచ్చు 
భూ ద్వీప వర్ష సరిదద్రి నభస్సముద్ర పాతాళ Gd) 6S తారాగణ 
లోకసంస్థితంబైన సకలజీవనికాయ్యంబై యద్భుతంబైన శ్రీహరి 
స్థూలశరీరప్రకారంబు వినిపించితినని 


165 చ. 
166 క. 
167 మత్త. 
168 గ. 


రొ Colo Rolo oto Lolo Lolo Loto Lovo Loto Loto Loto Lovo Lolo Loto Loto 


| May 1, 2010 


పంచమ స్కంధము - ప్రథమాశ్వాసము 


స్తొత్రము 


జలజభవాదిదేవమునిసన్ను తతీర్పపదాంబుజాత ని 
ర్మలనవరత్న నూపురవిరాజిత కౌస్తుభభూషణాంగ యు 
జ్ఞ్వలతులసీకురంగమదవాసనవాసితదివ్యదేహ శ్రీ 
నిలయశరీర కృష్ణ ధరణీధర భానుశశాంకలోచనా 
శ్రీతరుణీహృదయస్థిత 

పాతకహర సర్వలోకపావన భువనా 

తీతగుణాశ్రయ యతివి 

ఖ్యాతసురార్చితపదాబ్ద కంసవిదారీ 
దండితారిసమూహ భక్తనిధాన దాసవిహార మా 
ర్తాండమండలమధ్యసంస్థిత తత్త్వరూప గదాసికో 
దండశంఖసుదర్శనాంక సుధాకరార్కసునేత్రా భూ 
మండలోద్ధరణార్తపోషణ మత్తదైత్యనివారణా 


ప్రణీతము 


ఇది శ్రీసకలసుకవిజనానందకర బొప్పనామాత్యపుత్ర గంగనార్య 
ప్రణీతంబైన శ్రీమద్భాగవతమహాపురాణంబునందు భరతాత్మజుం 
డైన సుమతికి రాజ్యాభిషేకంబును పాషండదర్శనంబును సుమ 
తిపుత్రజన్మవిస్తారంబును గయుని చరిత్రంబును గయుని సంస్త 
తియు భూ ద్వీప వర్ష సరిదద్రి నభస్సముద్ర పాతాళ Oa) ds 
తారాగణ సంస్థితియుననుకథలుగల పంచమస్కంధంబునందు 
ద్వితీయాశ్వాసము సమాప్తము 


INTRO 

Bhagavatham is a scripture of 
Hindu religion. It originated in ancient 
times. That is in Sanskrit, the mother 
language of India, by the Vyasa. 
Subsequently, in 15 / 16 century AD, 
rewritten by one Bammera Pothana in 
Telugu an Indian language. 

It is a socio — religious work. 
Contains number of stories well 
concatenated and decorated. No 
compulsion to read as a whole, you 
can read any part and be happy. 
Repeated readings multiplies 
happiness 

The Telugu version uses both 
prose and poetic styles generically 
called padhyamu. The work, as 
asserted by Pothana, is made 
intentionally to be pleasing for both lay 
men and learned ones. 

This book is 5" (Part — 2) out of 
the 12 chapters of the Bhagavatham 
containing 168 out of about 9000 
stanzas. 

- (V SAMBASIVA RAO) 


